జోగులాంబ గద్వాల జల్లా 
సాహిత్వ చరిత్ర 


సంబరాజు రవిప్రకాశరావు 





శో ర్య 


తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 58 
జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


- సంబరాజు రవిప్రకాశరావు 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : మే, 2019 


ప్రతులు : 1000 

వెల: ₹70 

అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 
ముద్రణ : చరిత ఇంట్రెషన్స్‌, ఆజామాబాద్‌, 


హైదరాబాద్‌. ఫోన్‌ : 040-27678411 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణము, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


జిల్లా సాహిత్య చరిత్రలు 


పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడినవే జిల్లాలు. నైసర్గిక సరిహద్దుల నడుమ 
గుర్తించబడిన పరిమిత ప్రదేశం జిల్లాగా పరిగణించబడుతున్నది. ఆధునిక కాలంలో 
రెవెన్యూ, పన్నుల వ్యవస్థ, అధికార యంత్రాంగం స్థిరీకరింపబడుతున్న నేపథ్యంలో 
“జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యత పొందింది. అంతకుముందరి సుదీర్హ గత చరిత్రలో 
కాలానుగుణంగా స్వతంత్ర రాజ్యాలుగానో, సామంత రాజ్యాలుగానో, సంస్థానాలుగానో 
పరగణాలుగా, నాడులుగా, మండలాలుగా వివిధ దశలలో వివిధ రూపాలు పొందిన 
ప్రదేశాలివి. హైదరాబాద్‌ రాజ్యంగా ఉన్నప్పుడు, రాష్ట్రంగా మారినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ 
అవతరణ తర్వాత, ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సుబాలుగా, జిల్లాలుగా 
స్వరూపాలు, సరిహద్దులు మారుతూ ఇప్పుడు ముప్పయిమూడు జిల్లాలు తెలంగాణ. 

జిల్లా అంటే సరిహద్దులు మాత్రమే కాదు. చరిత్ర, సంస్కృతుల విశేషాలు 
కూడా. స్థల, కాల, ప్రాకృతిక వనరులను బట్టి, పరిస్థితులను బట్టి ఆయా జిల్లాలు 
ప్రత్యేక చరిత్ర సంస్కృతులను సంతరించుకున్నాయి. ప్రతి వంద కిలోమీటర్లకు భాషలో 
మార్పులు కనబడుతాయని భాషావేత్తలు భావిస్తారు. భాషలోనే కాదు సంస్కృతి, జీవన 
సరళిలో మార్పులు కనబడుతాయి. ప్రత్యేకతలు కలిగి ఉంటూనే సాధారణాంశాలు 
కలిసి నడిచిన క్రమమే చరిత్ర. ప్రతి జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉన్నట్టే ప్రత్యేక సాహిత్య 
చరిత్ర కూడా ఉన్నది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలు సమగ్రంగా నిర్మించగలిగినప్పుడు 
మాత్రమే సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణమవుతుందని తెలంగాణ సాహిత్య 
అకాడమి భావించింది. ఆ సంకల్పంతోనే ముప్పయి మూడు జిల్లాల సాహిత్య చరిత్రలు 
రాయించాలని నిర్ణయించి ప్రయత్నం ప్రారంభించింది. 

సాహిత్య చరిత్ర ఇతర చరిత్ర, సంస్కృతులతో ముడిపడి ఉంటుంది గనుక 
కొంతమేరకు వాటిని కూడా రికార్డు చేయాలని ప్రణాళిక. జిల్లా భౌగోళిక నైసర్గిక 
స్వరూపం, చరిత్ర, సంస్కృతీ విశేషాలు, దర్శనీయ స్థలాలు, సాహిత్య చరిత్ర ప్రాచీన, 
ఆధునిక భాగాలు, ఆధునిక సాహిత్యంలో కవిత, కథ, నవల, నాటకం, విమర్శ 
ప్రక్రియలు పరిశీలించాలని రచయితలకు సూచించటం జరిగింది. అకాడమి ప్రయత్నం 
కొంత మేరకు సఫలమైంది. 


సాహిత్య చరిత్ర రచనలో చాలా సమస్యలుంటాయనే విషయం అందరికీ 
తెలిసిందే. ప్రాచీన సాహిత్య అధ్యయనం ఒక రకం సమస్య అయితే ఆధునిక సాహిత్య 
అధ్యయన మరోరకం ఇబ్బందులనెదుర్కొంటున్నది. అయినప్పటికీ రచయితలను 
గుర్తించి అకాడమి జిల్లా సాహిత్య చరిత్రల రచనకు పూనుకున్నది. గతంలో కొందరు 
రచయితలు తమ జిల్లా సాహిత్య చరిత్రలు రచించి ప్రచురించటం జరిగింది. కొన్ని 
జిల్లాల సాహిత్య చరిత్రలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులు సమర్పించిన సిద్దాంత 
వ్యాసాలు (ప్రచురించారు. మరికొంత సమాచారం కొన్ని జిల్లా విజ్ఞాన సర్వస్వాల్లో 
అందుబాటులో ఉన్నది. ఇట్లా అక్కడక్కడా కొంత కృషి జరిగి ఉన్నప్పటికీ 
ప్రణాళికబద్ధంగా జిల్లా సాహిత్య చరిత్రలు రచింపబడితే ప్రయోజనవంతంగా 
ఉంటుందని మా అభిమతం. తెలంగాణ కొత్తరాష్ట్రం. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. జిల్లా 
భౌగోళిక స్వరూపాలు మారిపోయాయి. చరిత్ర కొత్తరూపంలో ఆవిష్కారమౌత్తుది. 
సాహిత్య చరిత్రలో జిల్లా మార్పుల ప్రభావం తప్పనిసరి. ఈ నేపథ్యంలో జిల్లా చరిత్రల్ని, 
సాహిత్య చరిత్రల్ని పునర్లిఖించుకోవలసిన సందర్భం. కొత్త జిల్లాలకు కొత్త సాహిత్య 
చరిత్రలు రూపొందించాల్సివుంది. ప్రస్తుతం మరింత సూక్ష్మంగా పరిశోధించటం ద్వారా 
మరుగునపడ్డ చరిత్రలు వెలికితీసే అవకాశం కలుగుతుంది. అన్ని జిల్లాల సాహిత్య 
చరిత్రలే తెలంగాణ సాహిత్య చరిత్రను సమగ్రంగా ఆవిష్మరించగలుగుతాయి. దానికి 
మా ప్రయత్నం నాంది. 

ప్రస్తుతం కొన్ని జిల్లా సాహిత్య చరిత్రల్ని మీ ముందుకు తెస్తున్నాం. ఇవే 
సమగ్రం కాకపోవచ్చు. తొలి ప్రయత్నంగా వీటికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నాం. 
వీటిని అధ్యయనం చేసి సూచనలు చేస్తే మలిముద్రణలో సవరించే వీలుంటుంది. 
చరిత్ర ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు తెరిచిన ద్వారమే. ఖాళీలు పూరించుకోవాల్సిందే. 
సత్య సవరణలకు సంసిద్ధంగా ఉండాల్సిందే. సాహిత్య అకాడమి అందుకు సిద్ధం. 
మీ ఆదరణ, అభిప్రాయాలు, సూచనలు మా కృషికి బలం. 


హైద్రాబాద్‌, 
02.05.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


. జోగులాంబ గద్వాల జిల్లా భౌగోళిక, నైసర్గిక న్వరూవం 11 


. చరిత్ర 14 


(అ) గద్వాల సంస్థానం (ఆ) గద్వాలకోట (ఇ) గద్వాలకోట 

- ఐతిహ్యాలు (ఈ) గద్వాల పేరు-కారణాలు (ఉ) గద్వాల సంస్థానం 
-వైశాల్యం (ఊ) పంటలు (బు) సంస్థాన విశేషాధికారాలు 

(బూ) ముద్రణాలయాలు (ఎ) చేనేత పరిశ్రమ (ఏ) మతసామరస్యం 
(9) సంస్థాన ఆదాయం (ఒ) తెలుగు, కన్నడ సంస్కృతుల కూడలి 

(ఓ) (ప్రజాహిత కార్యక్రమాలు (జ) కళలు (క) గ్రంథాలయాలు 

(ఖ) బావులు (గ) చెరువులు (ఘ) గద్వాల బాలభవన్‌ (చ) ప్రాచీన 
ప్రదేశాలు (ఛ) గద్వాల రాజుల వంశ వివరాలు (జ) గద్వాల సంస్థాన 
ప్రభువులు (రు) అలంపురం సంస్థానం (ట) బోరవెల్లి సంస్థానం 

(ఠ) జోగులాంబ గద్వాల జిల్లా శాసనాలు. 

._ నంన్భృతి 44 
(అ) దేవాలయాలు (ఆ) జాతరలు (ఇ) పండుగలు 

(ఈ) పర్యాటక ప్రదేశాలు (ఉ) ప్రజలు - ఆచారవ్యవహారాలు 

. ప్రాచీన సాహిత్యం ర్‌4 
(అ) శాసనకవులు (ఆ) దాస సాహిత్యం (ఇ) జోగులాంబ గద్వాల 

జిల్లా ప్రాచీనకవులు (ఈ) బ్రౌన్‌ దొర-సీతారామభూపాల్‌ (ఉ) గద్వాల 
తాళపత్ర గ్రంథాలు (ఊ) గద్వాల సంస్థానం- పుస్తక ప్రచురణ 


ర్‌, జోగులాంబ గద్వాలజిల్లా - ఆధునిక కవులు 93 
6. గద్వాల సంస్థానం - ఆశ్రితకవులు 110 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 


కథా సాహిత్యం 

గద్వాల సంస్థానం-అవధానాలు 

శతక సాహిత్యం 

సంకీర్తనా సాహిత్యం 

ఆత్మకథలు -జీవితచరి త్రలు 
చాటుసాహిత్యం 

పరిశోధకులు -పరిష్కర్తలు 

సాహిత్య పోషకులు 

గ్రంథాలయ మహాసభలు 

సారస్వత పరిషత్తు సప్తమ వార్షికోత్సవాలు - ఆలంపురం 
సాహిత్య సంస్థలు - ఆధార [గ్రంథాలు 
ఉపసంహారం 


ఈడణమెడ్సుల 


113 
116 
123 
130 
141 
143 
149 
152 
155 
157 
159 
160 


నామాట 


తెలంగాణలో అమూల్యమైన సాహిత్యం విలనిల్లింది. ఎందరో 
శిఖరాయమానులైన కవులు తమ రచనలతో తెలంగాణ సాహిత్య చరిత్రను సంపద్వంతం 
చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ సాహిత్య చరిత్రల రచనలకు చాలామంది 
కవులు పూనుకొన్నారు. రచించి వెలువరించారు కూడ. ఇదే సందర్భంలో తెలంగాణ 
భాషకు, సాహిత్యానికి పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణ సాహిత్య 
అకాడమీ నూతనంగా ఏర్పడిన 31 జిల్లాల సాహిత్య చరిత్రలను రాయించాలని 
నిర్ణయించడం గొప్ప నిర్ణయం. తెలంగాణ సాహిత్య చరిత్రను పరిపుష్టం చేసేవైపు 
వడివడిగా అడుగులు వేయడానికి తీసుకొన్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. 

గద్వాల సంస్థానం తన సాహిత్యసేవతో యావద్భారతదేశం దృష్టిని 
ఆకర్షించింది. ఎందరో కవిపండితులను ఆదరించింది. వారి గ్రంథాలు ప్రచురించింది. 
కేవలం సాహిత్యమే కాకుండా సంగీత, నాటకరంగాలను ప్రోత్సహించింది. 
“విధ్వద్గద్వాలిగా పేరుపొందింది. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న మైసూరు 
సంస్థానాధిపతిలాంటి వాళ్లు కేవలం లక్షల ఆదాయం ఉన్న వీరి సాహిత్యసేవను 
చూసి ఆశ్చర్యపడ్డారు. సి.పి. బ్రౌన్‌ కూడ తాను చేపట్టిన నిఘంటు నిర్మాణానికి, ప్రాచీన 
(గ్రంథాల సేకరణ, ముద్రణలకు గద్వాల సంస్థాన ప్రభువు సీత్రారామభూపాల్‌ 
సహాయాన్ని అర్థించాడు. కవి పండితుల పాదధూళిని తమ నుదుట బొట్టుగా ధరించిన 
రాజులెవ్వరూ ప్రపంచ చరిత్రలో లేరు. గద్వాల ప్రభువులకే ఆ కీర్తి దక్కింది. ఇలా 
ఎన్నో విశేషాలకు గద్వాల సంస్థానం చిరునామాగా నిలిచింది. ఈ జిల్లా పరిధిలోని 
బోరవెల్లి, అలంపురం సంస్థానాల సాహిత్యకృషి తక్కువేమీకాదు. ఆయళూరు 
కందలార్యుని “అలంకార శిరోభూషణంి, విజ్ఞుల తిమ్మభూపాలుని “అనర్థరాఘవము” 
మొత్తం తెలుగు సాహిత్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే గ్రంథాలు. ఈ ప్రాచీన 
కావ్యాలపై జరుగవలసినంత పరిశోధన జరుగలేదు. ఈ కావ్యాల వెలుగు జిలుగులు 


ప్రపంచానికి తెలవాల్సిన అవసరం చాలా ఉంది. 


జోగులాంబ గద్వాల జిల్లా సాహిత్యాన్ని సాహిత్యకారులను ఒక్క దగ్గరకు 
చేర్చి రాయడం కత్తిమీదసామే. గద్వాల సంస్థానం మీద వచ్చిన హరిశివకుమార్‌, 
కట్టా వేంకటేశ్వరశర్మ, అలంపురం సీమమీద వచ్చిన ఎస్‌. ఎం. మహమ్మద్‌ హుసేన్‌ల 
సిద్ధాంత గ్రంథాలు నాకు దారిచూపాయి. అవి చదవడంతో జోగులాంబ గద్వాల 
జిల్లా సాహిత్య స్వరూపస్వభావాలు అర్ధమయ్యాయి. దానితో నాకీపని సులభం అయింది. 
1978 నుండి 2002 వరకు మా కుటుంబం ఉద్యోగరీత్యా అలంపూరు తాలూకా 
క్యాతూరు, రాజోలి గ్రామాలలో ఉండడంతో ఆ ప్రాంతంతో పాటు చాలామంది 
సాహితీవేత్తలతో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ పరిచయాలవల్ల అవసరమైన 
సమచారాన్ని సేకరించుకోగలిగాను. 

ఈ జిల్లా సాహిత్య చరిత్ర రాస్తున్నప్పుడు నాలోకలిగిన కొన్ని భావాలను 
మీముందుంచుతాను. ఆయలూరి కందళార్యుని అలంకార శిరోభూషణం” నాటి గద్వాల 
సంస్థానంలో అసమగ్రంగా ముద్రణ్రంది. ఇది దేశంలో ఉన్న ఉత్తమ అలంకార 
శాస్త్ర గ్రంథాలలో ఒకటి అని పరిశోధకుల అభిప్రాయం. సమగ్రప్రతికై అన్వేషించి 
వ్యాఖ్యాన సహితంగా దానిని మనం ముద్రించుకోవాలి. రాజవోలి ప్రభువైన ముష్టిపల్లి 
వేంకట భూపాలుని మూడువేలకుపైగా కీర్తనలు తాటాకులలోనే మగ్గుతున్నాయి. 
ఇప్పటికీ పదిపదిహేనుకంటే ఎక్కువ బయటకు రాలేదు. 1960 ప్రాంతం నాటికే ఆ 
తాళపత్రాలు బాగా శిథిలమైపోయిన స్థితిలో ఉన్నట్లు బిరుదురాజు రామరాజు ఒక 
వ్యాసంతో రాశారు. ఇప్పటికైనా అందుబాటులో ఉన్నంత వరకు కీర్తనలను సేకరించి 
ప్రకటించుకోవాల్సి ఉంది. గద్వాల సంస్థాన ప్రభువైన పెదసోమ భూపాలుని 
గీతగోవింద ఆంధ్రీకరణ అసమగ్రంగా లభిస్తున్నది. దానిని వెలుగులోకి తేవాలి. 
చినసోమభూపాలుని గీతగోవింత అనువాదం 'ఆంధ్రాష్టపదులు' విలక్షణమైనది. దానినీ 
పునర్ముద్రించుకోవాలి. గద్వాల, బోరవెల్లి సంస్థాన సాహిత్యం పుస్తకాల పేర్లు వినడం, 
వాటిగురించి ఏవో నాలుగువాక్యాలు చదువడం తప్ప మూలగ్రంథాలు అందుబాటులో 
లేవు. తెలంగాణ సాహిత్య అకాడమీ తన పరిధిమేరకు వాటిని పాఠకులకు 
అందుబాటులో ఉంచే దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం. 

జోగులాంబ గద్వాల జిల్లా సాహిత్య చరిత్రవల్ల నేటితరం అనేక విషయాలు 
తెలుసుకోవచ్చు. ప్రాచీనకాలంలో ఈ (ప్రాంతాన్ని అనేక రాజవంశాలు 
పరిపాలించాయని, అలంపురం గొప్పవిద్యాకేంద్రంగా విరాజిల్లిందని, బహుభాషా 
పండితులకు ఈ (ప్రాంతం నిలయమని, రాజకవులు అద్భుత రచనలు చేశారని, 
అవధానాలలో తిరుపతి వేంకటకవులను ఢీకొన్న కవిప్రకాండులున్నారని, తెలుగులో 


రెండు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులను పొందిన రచయితలు సురవరం 
ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణశర్మలు ఈ జిల్లా వారేనని, సంకీర్తన మరియు 
శతక సాహిత్యాలు యిక్కడ విలసిల్లాయని, విశిష్టమైన ప్రబంధరాజాలకు యిది కొలువని, 
చిత్రబంధ, గర్భ కవిత్వాలకు యిది నెలువని ఈ సాహిత్య చరిత్ర తెలుపుతుంది. 
సాహిత్యపోషకులకు యిక్కడ కొదువేమీలేదు. వర్తమానకాలంలో చాలా తక్కువ సంఖ్యలో 
కవులుండడం కొంత ఆందోళనకరం. 

ఏ సాహిత్య చరిత్ర రచనకూడ ఎప్పుడూ సమగ్రంకాదు. ఎంత సమయము 
తీసుకొని రాసినా కొందరికవుల వివరాలు సమయానికి దొరకకపోవడం వల్ల దానికి 
సంపూర్ణత్వం సిద్ధించదు. ఈ సాహిత్య చరిత్ర రచనకు కొన్ని నియమాలు ఉన్నందున 
కొందరు ఈ చరిత్రలోకి ఎక్కలేదు. పుస్తకాలు ప్రచురించిన వారు కూడ కొంతమంది 
మిగిలిపోవచ్చు. ఆ విషయాలు మా దృష్టికొస్తే మలిముద్రణలో వారిని చేర్చుతాము. 
అందుబాటులో ఉన్న వనరులు, సమాచారం మేరకు ఈ రచన చేశాను. దీనికి 
సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. 

నేను రాసిన తెల్మపల్లి రామచంద్రశాస్త్రి జీవితం-సాహిత్యం, కప్పగంతుల 
లక్ష్మణశాస్తి, కేశవపంతుల నరసింహశాస్త్రి, మహబూబునగర్‌ జిల్లా ఆత్మకథలు- 
జీవితచరిత్రలు పుస్తకాలను ఇచ్చినప్పుడు నన్ను ఆప్యాయంగా, ఎంతో ఆత్మీయంగా 
తన హృదయానికి హత్తుకొన్న మాన్యులు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు 
నందిని సిధారెడ్డి గారిచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేను. అనేక కార్యక్రమాలను చేపడుతూ 
అకాడమీని పరుగులు పెట్టిస్తున్న దార్శనికుడు నందిని సిధారెడ్డిగారు. జోగులాంబ 
గద్వాల జిల్లా సాహిత్య చరిత్ర రచనకు నన్ను ఎంపికచేసి నా రచనా జీవితానికి ఒక 
ఆకుపచ్చని జ్ఞాపకాన్ని యిచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రచనలో 
ఏ అనుమానాలొచ్చినా వాటిని నివృత్తిచేస్తూ, నిరంతరం చోదకశక్తివలె ముందుకు 
నడిపిస్తూ నన్ను ఎప్పటికప్పుడు కార్యోన్ముఖుడిని చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ 
కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 

ఈ విషయంలో నాకు సంపూర్ణ సహకారాన్ని అందించిన నా శ్రీమతి 
మంజూషకు, అప్పుడప్పుడూ నేను చెప్తుంటే విషయాన్ని రాసిపెట్టిన కుమారుడు 
సాయిచంద్రకు, రచనా సమయంలో అవసరమైన ఆధారగ్రంథాలను అడిగిన వెంటనె 
పుస్తకాల దొంతరలనుండి తీసియిచ్చిన కూతురు సాహితీలహరికి ఆశీస్సులు. 


- సంబరాజు రవిప్రకాశరావు 


Kaloor 
Thimmandoddi 


Maldakal 





జోగులాంబ గద్వాల జిల్లా చిత్రపటం 


10 


1. జోగులాంబ గద్వాలజల్లా నైసర్గిక స్వరూపం 


ఆధ్యాత్మికత, చరిత్ర, సాహిత్యాల మేలుకలయిక జోగులాంబ గద్వాల జిల్లా. 
జోగులాంబ పేరు వినగానే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన అలంపురం గుర్తుకు 
వస్తుంది. ఆధ్మాత్మిక పరిమళాలతో మనసు నిండిపోతుంది. గద్వాలపేరు 
వినగానేసంస్థానం, దాని చరిత్ర, అద్భుతమైన సాహిత్య సేవలు గుర్తుకు వస్తాయి. 
గద్వాల పట్టుచీరల సౌందర్యం కళ్లముందు కదలాడుతుంది. జోగులాంబ గద్వాల 
జిల్లా పేరు వినగానే కృష్ణా తుంగభద్రల గలగలలు వినిపిస్తాయి. అలంపురంతో 
పాటు మల్దకల్తు, పెద్ద చింతరేవుల, జమ్ములమ్మ, బీచుపల్లి దేవాలయాలు ఆధ్యాత్మిక 
భావబీజాలు వెదజల్లుతున్న కేంద్రాలుగా ఉన్నాయి. సోమనాద్రి, సీతారామ భూపాలుడు, 
ఆదిలక్ష్మి దేవమ్మ వంటి సంస్థాన పాలకులతో పాటు రాజబహుద్దుర్‌ వేంకట రామారెడ్డి, 
సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణశర్మ, కేశవపంతుల నరసింహశాస్త్రి, 
పాగపుల్లారెడ్డి, సురవరం రంగారెడ్డి, దుంపల రాంరెడ్డి వంటి ప్రతిభావంతులైన 
ఆధునికులు జోగులాంబగద్వాల జిల్లాలో కన్పిస్తారు. 

జోగులాంబగద్వాల కొత్తగా ఏర్పడిన జిల్లా. జిల్లాల పునర్విభజనలో భాగంగా 
పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాల, అలంపురం తాలూకాలు కలిసి ఈ జిల్లా 
ఏర్పడింది. ఈ జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉన్నవి. అవి (1) కాలూరు- 
తిమ్మన్‌దొడ్డి (2) దరూరు (8) గద్వాల (4) ఇటిక్యాల (5) మల్దకల్లు (6) గట్టు 
(7) ఐజ (8) రాజోలి (9) వడ్డేపల్లి (10) మానోపాడు (11) ఉండవెల్లి (12) 
అలంపురం. దీనిలో కాలూరు - తిమ్మన్‌దొడ్డి, ఉండవెల్లి, రాజోలి నూతనంగా ఏర్పడిన 
మండలాలు. 

జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సుమారు 210 
కిలోమీటర్ల దూరంలో ఉంది. తుంగభద్రానది ప్రవహించే ఏకైక తెలంగాణ జిల్లా 


జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 11 


జోగులాంబ గద్వాల జిల్లా దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవశక్తిపీఠమైన 
జోగులాంబ అమ్మవారి పేరుపైన ఈ జిల్లాకు నామకరణం జరగడం సాంస్కృతిక 
విశేషం. 

ఈ జిల్లాలో రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి. 
1. అలంపురం, 2. గద్వాల. ఈ రెండు శాసనసభ నియోజకవర్గాలు కూడా నాగర్‌ 
కర్నూల్‌ పార్లమెంటరీ నియోజకవర్గం కిందనే ఉన్నవి. గద్వాల ఏకైక రెవెన్యూ డివిజన్‌ 
కాగా గద్వాల, అలంవురం మున్సిపాలిటీలుగా ఉన్నవి. అయిజ పట్టణం 
నగరపంచాయితీగా ఉంది. 

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాభా 6,09,990 కాగా పురుషుల 
జనాభా 3,09,274, ప్రీల జనాభా 3,00,716 దీనిలో గ్రామీణ జనాభాశాతం 
89.64%, పట్టణ జనాభా శాతం 10.36%. ఈ జిల్లా జనసాంద్రత 208. 
లింగనిష్పత్తి 1000:972. ఈ జిల్లా అక్షరాస్యతా శాతం 49.87%. ఇది తెలంగాణ 
రాష్ట్ర సగటు అక్షరాస్యతా శాతంకన్న 16% తక్కువ. పురుషుల అక్షరాస్యత శాతం 
60.05%, ప్రీల అక్షరాస్యతా శాతం 389. 48%. 

199 రెవెన్యూ గ్రామాలతో, 195 గ్రామ పంచాయితీలతో ఈ జిల్లా ఏర్పడింది. 
దీనిలో తొమ్మిది మండల ప్రజాపరిషత్తులు గతంలో ఉండగా యిప్పుడు ఆ సంఖ్య 
12కు పెరిగింది. చేనేత వస్త్రాలకు పేరుగాంచిన గద్వాల, రాజోలి, ప్రాగటూరు, 
అలంపురం, అయిజ ఈ జిల్లాలోనివే. అలంపురం మామిడిపండ్లకు కూడ చాలా 
ప్రసిద్ధి. 44వ నెంబర్‌ జాతీయ రహదారి ఈ జిల్లాలో సుమారు 60 కి.మీ. మేర 
సాగిపోతున్నది. సికింద్రాబాద్‌ - డోన్‌ రైలు మార్గం ఈ జిల్లా నుంచి వెళ్తున్నది. 
కృష్ణానదిపై బీచుపల్లి వద్ద ఉన్న వంతెన నుండి అటు కర్నూల్‌ చెక్‌ పోస్టు వద్ద 
తుంగభద్రానదిపై ఉన్న వంతెనవరకు ఈ జిల్లా వ్యాపించి ఉంది. 

ఈ జిల్లా నల్లరేగడి భూములకు ప్రసిద్ధి. పత్తి, మిరప, పొగాకు, వేరుశనగ, 
వరి పొద్దు తిరుగుడు ఇక్కడి ముఖ్యపంటలు. నదీ పరివాహక ప్రాంతాలలో నదిలో 
నీళ్లు తగ్గిపోయిన తర్వాత ప్రధానంగా శనగ పండిస్తారు. కలింగరి, ఖర్బూజ, మోసంబి 
పండ్లకు కూడ ఈ జిల్లా పెట్టింది పేరు. 

జిల్లాలో 6.79 చ.కి. మీటర్లలో అడవులు విస్తీర్ణం ఉంది. ఇది జిల్లా మొత్తం 
భూభాగంలో 0.28 శాతం మాత్రమే. సామాజిక అడవులను పెంచడానికి “హరితహారం” 
కార్యక్రమం ఈ జిల్లాలో విసృతంగా చేపట్టబడింది. 


12 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


జోగులాంబ గద్వాల జిల్లాలో 5 భారీ పరిశ్రమలు, 1 మెగా పరిశ్రమ, 
1 మధ్య తరగతి పరిశ్రమ, 106 చిన్న పరిశ్రమలు, 150 సూక్ష్మస్థాయి యూనిట్లు 
ఉన్నవి. వీటి మొత్తం పెట్టుబడి 533.8 కోట్లు. దాదాపు 5028 మందికి ఉపాధి, 
ఉద్యోగావకాశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లభిస్తున్నవి. టి.ఎస్‌. ఐపాస్‌ పథకం 
కింద దాదాపు 315 కోట్ల పెట్టుబడులు ఈ జిల్లాలో పెట్టారు. దీనివల్ల 12000 
మందికి ఉపాధి దొరికినట్రైంది. మెగాఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు కాబోతున్నది. దీని పెట్టుబడి 
విలువ సుమారు 111.89 కోట్లు. గట్టు మండలంలో 5,481.86 ఎకరాల స్థలాన్ని 
ప్రభుత్వం గుర్తించింది. అందులో 1000 మెగావాట్ల సోలార్‌పార్మ్‌ను కేంద్ర ప్రభుత్వ 
సహకారంతో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. 
జిల్లా సరిహద్దులు : ఈ జిల్లాకు ఉత్తరాన మహబూబ్‌నగర్‌ జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌ 
రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, తూర్పున వనపర్తి జిల్లా పడమరన కర్నాటక రాష్ట్రంలోని 
రాయచూచు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నవి. 
నదులు - ప్రాజెక్టులు : ఈ జిల్లాలో కృష్ణానది, తుంగభద్రానదులు ప్రవహిస్తున్నవి. 
రెండు నదుల మధ్య జిల్లా ఉన్నందున దీనిని “'నడిగడ్డ అని అంటారు. కృష్ణానదిపైన 
జూరాల వద్ద ప్రాజెక్టును నిర్మించారు. ఇది తెలంగాణలోకి కృష్ణానది ప్రవేశించిన 
తర్వాత దానిపై కట్టిన మొదటి ఆనకట్ట. ఇక్కడ విద్యుత్‌ తయారీ జరుగుతున్నది. 
ఇది దరూరు మండలంలో ఉంది. ఇక్కడ 200 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి 
అవుతున్నది. 

తుంగాభద్రానదిపై రాజోలి (గ్రామాన్ని ఆనుకొని సుంకేసుల ఆనకట్టను 
నిర్మించారు. కానీ దాని ప్రయోజనం అంతా రాయలసీమ జిల్లాలకే ఉంది. నెట్టెంపాటు 
ప్రాజెక్టు ఈ జిల్లాలోని దరూరు మండలంలో ఉంది. 

జోగులాంబ గద్వాల జిల్లా పూర్వ చరిత్రను పరిశీలిస్తే అది నిజాం రాష్టంలో 
రాయచూరు జిల్లాలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంగా మహబూబ్‌నగర్‌ 
జిల్లాలో దానిని కలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత జిల్లాలను పెంచిన 
క్రమంలో ఇది కొత్త జిల్లాగా ఏర్పడింది. 

గద్వాలన్‌ విలసిల్లై వాజ్మియము ధీగర్వోద్ధతౌన్నత్యమున్‌ 

విద్వత్మల్పులు జల్పముల్‌ విరియగా వేదాది శాస్త్రమ్ములున్‌ 

సద్వాసమ్ముల నిల్చివెల్లినవి విశ్వాలంపురారామముల్‌ 

చిద్వీధిన్‌ విలసిల్ల జోగులకృపా శ్రీమంతమై భాసిలన్‌! 


జోగులాంబ గద్వాలజిల్లా భౌగోలిక నైసర్గిక స్వరూపం 13 


2. చరిత్ర 


జోగులాంబ గద్వాల జిల్లా పూర్వ చరిత్ర అంటే ఆ జిల్లా పరిధిలో ఉన్న 
సంస్థానాల చరిత్ర అనే అర్థం వస్తుంది. పరిపాలనాపరంగా, సాహిత్య పరంగా వాటి 
బలమైన ప్రభావమే దానికి కారణం. గతంలో యిక్కడ మూడు సంస్థానాలుండేవి. 
అవి (1) గద్వాల సంస్థానం (2) అలంపురం సంస్థానం (3) బోరవెల్లి సంస్థానం. 

గద్వాల సంస్థానం 

నిజాం సామ్రాజ్యం భారతదేశంలో విలీనమయ్యేనాటికి గద్వాల సంస్థానం 
తూర్పున కృష్ణానదీ తీరం వరకు, దక్షిణాన తుంగభద్రానదీతీరం వరకు, పడమరన 
కర్ణాటక రాష్టం రాయచూరు జిల్లా వరకు, ఉత్తరాన కృష్ణానదివరకు విస్తరించి 
ఉంది. దీనిని వేరొక విధంగా కూడ చెప్పవచ్చు. ఉత్తరాన నైజాము ప్రాంతం, దక్షిణాన 
కర్నూలు నవాబు ప్రాంతం, తుంగభద్రానది ప్రాంతం, పశ్చిమంలో కర్నాటకలోని 
రాయచూరు ప్రాంతం, తూర్పున జటప్రోలు సంస్థానం, కృష్ణానది ఉన్నాయి. 
సాధారణంగా ఈ ప్రాంతాన్ని “రైచూర్‌ దో ఆబ్‌” అని పిలుస్తారు. 

ఈ సంస్థాన ప్రాచీన చరిత్రను ఆరువందల సంవత్సరముల నుండి అనగా 
కాకతీయరాజుల కాలంనుండి తెలుసుకోవచ్చు. దీని పూర్వ చరిత్రను పరిశీలిస్తే 
పశ్చిమచాళుక్యచోళ కాకతీయ విజయనగర రాజులు, మొగల్‌ బహుమని బీజాపూరు 
నవాబుల క్రింద ఈ గద్వాల సామంత రాజ్యంగా ఉండి తర్వాత నిజాం పాలన 
కిందికి వచ్చింది. 

గద్వాల సంస్థానం కాకతీయ సామ్రాజ్యం నుండి ఉద్భవించింది. రుద్రాంబ, 
ప్రతాపరుద్రుని కాలంలో రాయచూర్‌, దో-ఆబ్‌ ప్రాంతాలు అరణ్య ప్రాంతాలుగా 
ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాకతీయ సామంతులైన గోనె వంశీయులు 
అక్కడి భూభాగాన్ని సేద్యయోగ్యంగా మార్చారు. వారిలో కామారెడ్డి, ఆయన కొడుకు 


14 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


కాటారెడ్డి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి పరిపాలించారు. ఈ పనిలో వారికి 
ఐజగ్రామానికి చెందిన బుడ్డారెడ్డి చాలా సహాయం చేశాడు. అందుకు ప్రతిఫలంగా 
ఆ కాకతీయ సామంతులు 1290లో బుడ్డారెడ్డికి మానవ, బెళుదోణి, రాయచూర్‌, 
మోసలకల్లు, అలంపురం, ఆదోజి, ఐజ అను ఏడు సీమలపై హడగౌడరికమూను 
ప్రతాపరుద్రునిచే యిప్పించారు. అప్పటినుండి అతని సంతతి 'ఐజనాడగౌడు'లని 
ప్రసిద్ధి పొందారు. 

క్రీ.శ. 1823లో కాకతీయ సామ్రాజ్య పతన అనంతరం వారి సామంతులు 
ఎక్కడివారక్కడ స్వాతంత్రాన్ని ప్రకటించుకొన్నారు. ఆ సమయంలో ఐజనాడగౌడులు 
కర్నూల్‌ మండలంలోని గోసునూరు-అనంతాపురాలకు పోయారు. అక్కడ పరిపాలన 
చేస్తున్న విడెము వంశీయులకు సామంతులయ్యారు. అదే సమయంలో విజయనగర 
రాజులు కర్నూలు, నంద్యాల మొదలగు భాగాలను స్వాధీనపరచుకొన్నారు. అనంతరం 
1344లో హరిహరుడు ఏకశిలానగరాన్ని ముట్టడించినప్పుడు ఈ ఐజనాడగౌడులు 
అతనికి సహాయం చేశారు. దానికి ప్రతిఫలంగా కర్నూలు మండలంలోని కొన్ని 
గ్రామాలపై నాడగౌడరికాన్ని హరిహరుడు వారికిచ్చాడు. కానీ క్రీశ. 1847లో బహమనీ 
సుల్తానులు కర్నూలు, దో-ఆబ్‌, రాయచూర్‌లను జయించుటవలన ఐజనాడగౌడులు 
బహమనీ సుల్తానులకు సామంతులయ్యారు. అనంతరం కొంతకాలానికి బీజాపూర్‌ 
రాజులు ఆ ప్రాంతాలను వశపరచుకోవడం వలన వారు బీజాపూర్‌ రాజులకు 
సామంతులు కావలసి వచ్చింది. మొత్తంమీద క్రీ.శ. 1500 నాటికి వీరు తిరిగి ఐజ 
ప్రాంతానికి చేరుకున్నారు. పూర్వమున్న నాడగౌడరికాన్ని సంపాదించుకున్నారు. క్రీ.శ. 
17వ శతాబ్ది ప్రారంభంలో పెద్ద నృపతి అనువాడు ఐజ, కర్నూలు సీమలకు 
నాడగౌడుగా ఉండేవాడు. ఆయన పూడూరు సీమకు నాడగౌడుగా ఉన్న వీరారెడ్డి 
కూతురు బక్కాంబను వివాహం చేసుకొని ఆ ప్రాంతానికి కూడ అధిపతి అయ్యాడు. 

పెద్దన్భపతి తరువాత అతని కుమారుడు పెద్దసోమ భూపాలుడు 1663-1712 
నడుమ నాడగౌడరికానికి వచ్చాడు. ఈ సోమ భూపాలుడే గద్వాల నిర్మాత. మళ్లీ 
ఒక్కసారి గద్వాల దగ్గరకు వెళదాం. విజయనగర రాజుల కాలంలో క్రీ.శ. 1565 
తళ్ళికోట యుద్ధం తరువాత గద్వాల ప్రాంతం బీజాపూరు బహమని సుల్తానుల 
వశమైంది. వారి అనంతరం జెరంగజేబు కాలంలో అది మొగల్‌ చక్రవర్తుల 
ఏలుబడిలోకి పోయింది. మొగల్‌ రాజుల క్షీణదశలో దక్కన్‌ సుబేదారైన ఆసఫ్‌ నిజాంకు 
యిది సామంత రాజ్యముగా మారింది. అనంతరం బ్రిటీష్‌ సైనిక ఖర్చులకోసం 


చరిత్ర 15 


నిజాం ప్రభువు క్రీ.శ. 1858లో రాయచూరు (గద్వాల) ప్రాంతాలను కుంపిణీవారికి 
స్వాధీనపరిచాడు. మూడు సంవత్సరాలు వాళ్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కానీ 
1857 నాటి సిపాయి విప్లవం సందర్భంలో నిజాం ప్రభువు చేసిన సహాయానికి 
మెచ్చి బ్రిటీష్‌వారు సంతోషించి రాయచూరు, దో-ఆబ్‌ ప్రాంతాలను తిరిగి నిజాం 
ప్రభువుకు యిచ్చివేశారు. తరువాతి కాలంలో నిజాం ప్రభువునకు, భారత ప్రభుత్వానికి 
జరిగిన ఒడంబడిక మేరకు గద్వాల హైదరాబాద్‌ రాష్ట్రములో భాగమైపోయింది. 
పెదసోమనాద్రి అధికారం చెల్లే పరగణాలను యథాశ్లోక తాత్పర్య రామాయణ 
అవతారికలో కామసముద్రం అప్పలాచార్యులు ఈవిధంగా తెలిపారు. 
ఐజదరూరుల కధిపుడై విలసిల్లి 
బన్లానిపల్లె దోర్చలత చెంది 
శిరువళ్ల నందేల సిద్ధాపురంబులు 
భండాత్మకూరహోబలపు సీమ 
సాధించి తురకల సంహారమొనరించి 
కందనూల్‌ ముట్టడిగా నమర్చి 
దుర్గంబు సాధించి తొలగంగ నాదవేన్‌ 
పుర మాత్మవశత బెంపొందచేసి 


విక్రమంబున సకల భూచక్రమెల్ల 

నాక్రమించి దిగంతంబులందు కీర్తి 

నించి గాద్వలపుర మధిష్టించి వెలసె 

నృపతి మాక్రుండె సోమావనీ విభుండు (1-86) 


గద్వాల కోట 


క్రీశ. 1663-1713 మధ్య పెద్ద సోమనాద్రి కాలంలో గద్వాల కోటను 
నిర్మించారు. ఈ పెద్ద సోమనాద్రి శోభనాద్రిగా కవులచే కీర్తింపబడ్డాడు. మహాబల 
పరాక్రమవంతుడగుటచేత, ఆ కాలంలో ఉన్న పాలెగాండ్లలో అగ్రగణ్యుడుగా 
ఉండటం వలన బనగానిపల్లి, నంద్యాల, బండి ఆత్మకూరు, ఆదవాని మొదలగు 
ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొన్నాడు. దాంతో 
ఆయనకు శత్రువులు పెరిగిపోయారు. ఆ సమయంలో తానున్న పూడురు దుర్గం 
శిధిలావస్థలో ఉండేది. అది క్షేమకరం కాదని తలచి దానికి ఐదుమైళ్లదూరంలో 


16 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


ఉన్న 'గద్దెపల్లి గ్రామంలో విశాలమైన ప్రదేశంలో గద్వాల దుర్గాన్ని 1695-1705 
సంవత్సరాల నడుమ నిర్మించుకొని తన నివాసాన్ని అక్కడకు మార్చుకొన్నాడు. మొదట 
'గద్దువాలి అని పిలువబడిన ఈ ప్రాంతం కాలక్రమంలో గద్వాలగా మారింది. 

గద్వాల నిర్మాణంలో శోభనాద్రి కృషి ప్రశంసనీయం, కోట స్థలం విషయంలో 
ఉప్పేడుకోట అధిపతి దావూదుమియాకు, సోమనాద్రికి మధ్య అరగిద్ద వద్ద యుద్ధం 
జరిగింది. దావూదు మియాకు యుద్ధంలో సహాయం చేయడానికి రాయచూర్‌ నవాబు 
బసర్‌జంగ్‌, ప్రాగటూరు అధిపతి ఇదరుసాహెబ్‌లు వచ్చారు. శోభనాద్రి ధాటికి 
తట్టుకోలేక వారిరువురూ పారిపోయారు. సయ్యద్‌ దావూదుమియా శోభనాద్రిని శరణు 
వేడాడు. ప్రాణాలను దక్కించుకొన్నాడు. శోభనాద్రి తన విజయచిహ్నాలుగా దావూద్‌ 
పచ్చజెండాను, నగారాను, ఏనుగును తీసుకొని అతనిని విడిచిపెట్టాడు. తర్వాత 
దావూద్‌ తనకు జరిగిన అవమానాన్ని భరింపలేక హైదరాబాద్‌ చేరాడు. సోమనాద్రితో 
యుద్దానికి నిజాం సహాయాన్ని కోరాడు. నిజాం మొదట నిరాకరించినా దావూదు 
మొండివైఖరి వల్ల యుద్దానికి సైన్య సహకారాన్ని అందించాడు. గతంలో జరిగిన 
యుద్ధంలో పారిపోయిన రాయచూరు, ప్రాగటూరు నవాబులు నిజాంసైన్యంలో 
వచ్చిచేరారు. వీరేకాక గుత్తి దుర్గాధిపతి టీకుసుల్తాను, కర్నూలు నవాబులు కూడ 
దావూదుఖాన్‌కు చేయూతనిచ్చారు. నిజాంసేనలకు, సోమనాద్రికి మధ్య 
తుంగభద్రానదీతీరంలో నిడుదూరు వద్ద ఘోరయుద్ధం జరిగింది. దానిలో ప్రాగటూరు, 
బళ్లారి, ఆదోని నవాబులు చనిపోయారు. గుత్తి, రాయచూరు నవాబులు పలాయనం 
చిత్తగించారు. ఉప్పేడు, నిజాం నవాబులు చేసేదేమీ లేక సంధికోసం సోమనాద్రిని 
ప్రార్థించారు. సోమనాద్రి అంగీకరించి కర్నూలులోని కొండారెడ్డి బురుజు మీద ఎల్లమ్మ 
ఫిరంగిని, గోనబుద్దారెడ్డి చేయించినదని ప్రఖ్యాతి ఉన్న రామలక్ష్మణ ఫిరంగులను 
పరిహారంగా తీసుకున్నాడు. ఇట్లా సోమనాద్రి గద్వాల దుర్గాన్ని నిర్మించుకొని, 
సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకొన్నాడు. 

గద్వాల దుర్గము చుట్టు దాదాపు 40 అడుగుల ఎత్తుగల మట్టిగోడ 
ఉండేది. కోటమధ్యలో రాజప్రాసాదం ఉంది. దానికి “ఏడంకణాల సోఫ్రా” అనిపేరు. 
దానినడుమ చదరముగా ఉన్న ఒక తిన్నెఉంది. దానిని గద్వాల దుర్గానికి శంకుస్థాపన 
చేసిన స్థలంగా భావిస్తారు. రాజావారి ప్రాసాదము పక్కన రెండు ఆలయాలున్నవి. 
ఒకటి చెన్నకేశవస్వామిది కాగా రెండవది రామాలయం. పూడూరు నుండి తీసుకొచ్చిన 
కేశవస్వామి విగ్రహాన్ని చెన్నకేశవాలయంలో సోమనాద్రి ప్రతిష్టించారని చెప్తారు. ఈ 


చరిత్ర 17 


గద్వాల కోటలో వెలసిన చెన్నకేశవస్వామి గద్వాల పాలకులకు కులదైవం. ఈ 
కేశవస్వామి పేరిట గద్వాలకు కేశవనగరం అనే మరోపేరు కూడ ఉంది. 
గద్వాలకోట-ఐతిహ్యాలు 
గద్వాల దుర్గ నిర్మాణాన్ని గూర్చి కొన్ని ఐతిహ్యాలు ప్రచారంలో ఉన్నవి. 

1. సోమనాద్రి కృష్ణానది ఒద్దునగల ఒక ప్రాంతానికి వేటకు వెళ్ళిండట. అప్పుడు 
ఆయన వేటకుక్కలను కుందేళ్లు తరిమికొట్టాయట. ఆ స్థల మహత్యాన్ని 
గుర్తించిన సోమనాద్రి గద్వాల కోటను అక్కడ నిర్మించినట్లు చెప్తారు. 

2. సోమనాద్రి పూడురులో ఉన్న కాలంలో ఆ కోటను బాగు చేయిస్తుండగ 
అతనికి భారీ నిక్షేపం దొరికిందట. గురప్పయ్య అన్న తన గురువు సహాయంతో 
దానిని పొంది ఆయన సలహామేరకు గద్వాల పట్టణాన్ని నిర్మించాడట. 

3. పెద సోమభూపాలుడు తన రాజ్య విస్తరణ కోసం ప్రయత్నిస్తుండగా ఎక్కడ 
గద్ద వాలుతుందో అక్కడ కోటను నిర్మించాలని చెన్నకేశవస్వామి కలలో 
కన్పించి చెప్పాడట. గుర్రంమీద బయల్దేరి చూసి గద్దవాలిన చోటనే కోటను 
నిర్మించాడట. 

4. గద్వాల దుర్గ నిర్మాణమును గూర్చి అందరూ ప్రముఖంగా చెప్పే ఐతిహ్యం 
మరొక విధంగా ఉంది. గద్వాల దుర్గాన్ని నిర్మిస్తుండగా అది మాటిమాటికి 
కూలి పోతున్నదట. ఒకనాడు దుర్గ నిర్మాతలకు కలలో ఒక వ్యక్తి సాక్షాత్కరించి 
ఒంటి పుణక బ్రాహ్మణున్ని అర్పిస్తే దుర్గం నిలుస్తుందని చెప్పాడట. అప్పుడు 
కేశవాచార్యుడనే వానిని బలి యిచ్చినారట. దాని ఫలితంగా దుర్గం నిలిచిందట. 
బ్రహ్మ హత్యనివారణకై అతనిపేర కేశవాలయాన్ని నిర్మించారని అంటారు. 
అందుకే గద్వాలకు “కేశవనగరము” అని కూడా మరొక పేరు ఉందని 
మరికొందరి భావన. 


'గద్వాల' పేరు - కారణాలు 
“గద్వాలి పేరు రావడానికి వెనుక కూడ కొన్ని కారణాలను చరిత్రకారులు 
తెల్పినారు. 'గద్దపల్ల అను గ్రామమువద్ద గల పెద్ద బయలు ప్రదేశంలో నిర్మించబడిన 
పట్టణం కావున గద్వాల అనుపేరు సిద్ధించిందని చరిత్రకారులు డాక్టర్‌ మారేమండ 
రామారావు అభిప్రాయపడ్డాడు. 


18 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


చాళుక్యులకు, పల్లవులకు జరిగిన యుద్ధంలో 'పెదసోమ భూపాలుడు గద, 
వాలు అనే ఆయుధాలను ఉపయోగించడంతో ఈ ప్రాంతానికి (గదంవాల) గద్వాల 
అనేపేరు వచ్చిందని మరికొందరు భావిస్తారు. 
కాణాదం పెద్దన తన ముకుంద విలాసంలో రాజధాని నిర్మాణం, కేశవస్వామి, 
ఆలయాలకు సంబంధించిన ఒక పద్యాన్ని రాశాడు. 
“అట్టి పెదసోమ భూజాని హర్షమూని 
ప్రబల గద్వాలయను మహారాజధాని 
నతిశయించి ప్రతిష్టించి యందు మించి 
ప్రేమ పూడూరి కేశవస్వామి నిలిపె” (1-48) 
“గద్వాల సంస్థానం - ఎ స్టడీ” అన్న అంశంపై పరిశోధన చేసిన ఎం.రాములు 
గద్వాల పేరు వెనుక ఉన్న కారణాన్ని మరో కోణంలో చూపాడు. “గద్వాల సంస్థాన 
రాజధాని అయిన గద్వాల పట్టణం ఒకప్పుడు “గద్దల” అనే ఒక 'తెగి చిహ్నం గల 
ప్రజలు నివసించే ప్రాంతం. అప్పుడు ఇది 'గద్దపల్లె ఒక చిన్న పల్లెగా ఉండేది. “గద్ద 
అనే పక్షి గుర్తును ఈ ప్రాంతం తెగ తమ చిహ్నంగా (గ్రహించి ఉండవచ్చు. 
కాలక్రమంగా గద్దెపల్లె స్థానంలో వెలసిన గద్వాల పట్టణం పేరు, గద్దలనుంచి గద్దాల, 
గద్దాలనుంచి గద్వాలగా రూపాంతరం చెందిందనటంలో ఆశ్చర్యం లేదు.” 
గద్వాల సంస్థానం - వైశాల్యం 
ఈ సంస్థానం దాదాపు 880 చదరపు మైళ్ల వైశాల్యం ఉండేది. ఇపుడు 
రాయచూరు జిల్లాలో ఉన్న 25 గ్రామాలు గతంలో గద్వాల సంస్థానంలోనివే. క్రీశ 
1947 నాటి రెవెన్యూ రిపోర్టును అనుసరించి ఈ సంస్థానం కింద 108 గ్రామాలు, 


26 జాగీర్లు ఉండేవి. ఒక్కొక్క గ్రామము కింద మరికొన్ని మజిరా గ్రామాలు ఉన్నవి. 
అన్నీ కలిసి ఈ సంస్థానంలో 360 గ్రామాలుండినవి. 


పంటలు 


ఈ సంస్థానం సముద్రమట్టానికి 1068 అడుగుల ఎత్తున ఉన్నది. ముఖ్యమైన 
ఆహారపంట జొన్న సజ్జ, కొట్ట ధాన్యాలు. ముఖ్యమైన వాణిజ్యపంటలలో పత్తి, 
వేరుశనగ, కంది, పెసర వంటివి ముఖ్యమైనవి. పూర్వం ఒక కవి యిక్కడి వరి 
పంట గురించి ఈ కింది పద్యాన్ని చెప్పినట్లు “గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య 
పోషణములో డా॥ కట్టా వేంకటేశ్వరశర్మ రాశారు. ఆ పద్యంలో కృష్ణ తుంగభద్రలు 


చరిత్ర 19 


పక్కనే ఉన్నా పంటలకు మాత్రం బావులపైననే ఆధారపడాల్సిన ఆగత్యమేర్ప్చడిందన్న 
ఆవేదన కనిపిస్తుంది. 
చ! గలిగియు కృష్ణనెత్తిన జగజ్జన కల్మష నాశన క్రియా 
మలమయి పుష్టదర్శన విమర్థిత లౌకిక తృష్ణ క్రిందనే 
వొలదియు తుంగభద్ర నిజ భూరి తరంగ సముద్ర గద్దువా 
ల్తలగడ వ్రాలదేమో వరిధాన్యపు సేద్యము శూన్యమెప్పుడున్‌ 
సంస్థాన విశేషాధికారాలు 

కాకతీయ సంచికలో రాసిన ప్రకారం ఈ సంస్థానానికి కొన్ని ప్రత్యేకాధికారాలు 
ఉందేవి. సంస్థానం ఉన్నతోద్యోగులను సంస్థానాధీశులే నియమించుకొనేవారు. 
న్యాయశాఖలో ఉన్నతోద్యోగులను మాతం హైద్రాబాద్‌లోని హైకోర్టు 
ఆమోదించెడివారు. కోర్టు స్టాంపులను సంస్థానాధీశులే వేయించుకొనేవారు. కొంతకాలం 
“గద్వాల రూపాయలు కూడ వ్యాప్తిలో ఉండినవట. తర్వాత బ్రిటీష్‌ రూపాయలు 
అమలులోకి వచ్చినవి. 

1895 వరకు సంస్థానాధీశులకు ప్రత్యేక చట్టాలుండినవి. తర్వాత నిజాం 
ప్రభువు చట్టాలు అమలులోకి వచ్చినవి. పన్నుల విధింపు, వసూలు పూర్తిగా సంస్థానం 
బాధ్యతగా ఉండేది. నేరస్తులకు శిక్షలు వేయడంలో గద్వాల రాజులకు పూర్ణాధికారం 
ఉండేది. ఉరిశిక్షలకు మాత్రం నైజాం ప్రభువు ఆమోదం అవసరమయ్యేది. 


ముద్రణాలయాలు 


గద్వాల నంస్థాన రాజుల పరిపాలన కాలంలో వారు స్వంతంగా 
ముద్రణాలయాలను ఏర్పాటు చేసుకొన్నట్లు తెలుస్తున్నది. మూడు ముద్రణాలయాల 
పేర్లు చరిత్రలో కనబడుతున్నవి. అవి (1) సాహిత్య విద్యాముకుర ముద్రాక్షరశాల 
(2) శ్రీ చెన్నకేశవ ముద్రాక్షరశాల. ఈ రెండింటితోపాటు శ్రీలక్ష్మీ ముద్రాక్షరశాల 
ఇక్కడ ఉండేది. స్వంతంగా ముద్రాణాలయాలను స్థాపించి సాహిత్య గ్రంథాలను 
అచ్చేయించిన గద్వాల ప్రభువుల కీర్తి ఆచంద్రతారార్శంగా నిలుస్తుంది. 


చేనేత పరిశ్రమ 


గద్వాల సంస్థాన చరిత్రలో చేనేత పరిశ్రమది ఒక సువర్ణాధ్యాయం. అది 
గద్వాలకు విశ్వవిఖ్యాత కీర్తిని తెచ్చింది. 1931 సంవత్సరం నిజాం రాజ్యంలో 


20 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


1,11,998 మగ్గాలు, 4 లక్షలకు పైబడి చేనేత పనివారు ఉన్నట్లు ఒక సర్వే ద్వారా 
తెలిసింది. గద్వాల సంస్థానంలో పద్మశాలీలు, సాలెవారు, రంగరేజీలతో పాటు కత్రి, 
దప్రి, హట్‌, కుర్మిజర్‌ వంటి అనేక కులాలు చేనేత పరిశ్రమలో వందల సంవత్సరాలు 
చేనేత వృత్తిలో కొనసాగారు. ఈ సంస్థానంలోని గద్వాల, రాజోలు, అనంతాపురం, 
ఐజ, గట్టు మొదలైనవి ప్రధాన చేనేత కేంద్రాలు. 

రాజమహల్‌, కంగోర చీరలు గద్వాల సంస్థాన ప్రాంతంలో తయారవుతుండేవి. 
క్రమంగా వీటి గిరాకి తగ్గడంతో సంస్థానాధీశులు “గద్వాల చీరలు” అనే కొత్త పేరుతో 
చీరలు నేయించడానికి చేనేత పనివారిని పురిగొల్పారు. కొంతమంది చేనేత పనివారిని 
కంచికి పంపించి శిక్షణ యిప్పించారు. వెంకటగిరి, ధర్మవరం చీరల డిజైనులను 
తెప్పించి వాటిలో కూడా తమ సంస్థానం చేనేత వారికి శిక్షణ యిప్పించారు. కల్తీలేని 
వెండి, బంగారం జరీ చీరలు నేయించడం గద్వాలలో ప్రారంభింపచేశారు. రాజులు 
వాటిని కొని బంధువులకు పరిచయం చేసి వాటి వ్యాప్తికి కృషి చేశారు. గద్వాల 
చీరలను గురించి “ఇంపీరియల్‌ గెజిటిర్‌ ఆఫ్‌ ఇండియా'లో క్రీ.శ. 1900లో 
(ప్రకటించడం జరిగింది. తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనాటినుండి నేటివరకు 
స్వామివారికి జోడుపంచెలను పంపే సంప్రదాయం కొనసాగుతున్నది. సంస్థానానికి 
కావలసిన డేరాలను, సైనిక వస్ర్తాలను, రాజకుటుంబీకులకు కావలసిన వస్త్రాలను 
స్థానిక చేనేతపని వారే సరఫరా చేసేవారు. బట్టలపై రంగులు అద్దే పరిశ్రమ యిక్కడ 
ఉందేది. రంగులద్దడంలో “అనంతాపురంి నాణ్యతకు పెట్టిందిపేరు. 

గద్వాల సంస్థాన ప్రభువులు కళలపట్ల చూపిన ఆసక్తి వలన నేతకళ 
మూడుపూవులు ఆరుకాయలుగా విలసిల్లింది. తత్ఫలితంగా “గద్వాల నేతకళి 
దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచి ఆశ్రయమిచ్చిన సంస్థానకీర్తిని శాశ్వతంగా నిలబెట్టింది. 


మత సామరస్యం 


సంస్థాన ప్రభువులు వైష్ణవ మతానుయాయులు. దానికి నిదర్శనంగా 
తిరునక్షత్రం మొదలైన పర్వదినాలకు ప్రాధాన్యమేర్చడింది. అయినను సంస్థానమంతా 
చాలా శివాలయాలు, వీరభద్రాలయాలు కూడ రాజాదరణను పొందినవి. స్మార్తులు 
చాలామంది ఆస్థానపండితులుగాను, (శౌతస్మార్తాధికారులుగా ఆదరింపబడ్డారు. 
కొందరు మధ్వలు పండితులు, పౌరాణికులుగా ఉన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలో 
గ్రామకరణాలే అధికారులు. దేవాలయాలతో పాటు మహ్మదీయ మసీదులకు ప్రభువుల 
ఆదరణ లభించింది. 


చరిత్ర 21 


గద్వాల రాజులు చెన్నకేశవ మత సంప్రదాయాన్ని అనుసరించారు. వీరు 
నిర్మించిన దేవాలయాలు, వాటి గోపురాలు చూడముచ్చటగా ఉన్నవి. సంస్థానకాలంలో 
దసరా, శ్రీరామనవమి పండుగలు వైభవంగా జరిగేవి. 


సంస్థాన ఆదాయం 


ఈ సంస్థాన రెవెన్యూ ఆదాయం 1,97,413 రూపాయలు. జాగీరుల ఆదాయం 
కలుపుకుంటే మొత్తం 2,52,041 రూపాయలు. ఇవేకాక అటవీశాఖ, అబ్మారిశాఖ, 
రిజిస్టేషన్‌, ప్రెస్‌, న్యాయశాఖల నుండి కూడ ఆదాయం వచ్చేది. అన్ని ఆదాయములు 
కలిపి చూసినపుడు మొత్తం ఆదాయం 7,31,745 రూపాయలుగా ఉన్నది. ఆదాయం 
ప్రసక్తి వచ్చింది కాబట్టి అందరూ ప్రముఖంగా ప్రస్తావించే ఒక యదార్థ సంఘటనను 
ఇక్కడ రాయడం బెచిత్యంగా ఉంటుంది. 

ఒకసారి మైసూరు మహారాజావారు రాయచూరుమీదుగా రైలు ప్రయాణం 
చేస్తున్నారు. అది తెలిసిన గద్వాల ప్రభువు శ్రీరామభూపాలుడు మైసూరు రాజా వారిని 
సందర్శించడానికి రాయచూరు స్టేషనుకు వెళ్లాడు. అప్పుడు మైసూరు రాజావారు 
గద్వాల రాజుతో “రాజా! మీ సంస్థానానికి ఎన్నికోట్ల రాబడి ఉంది?” అని అడిగాడు. 
అప్పుడు గద్వాలరాజు “అయ్యా! మీ సంస్థానంలోని ఒక పెద్ద గృహస్థు వంటివాడను. 
కొన్ని లక్షల ఆదాయం మాత్రమే ఉంది.” అన్నాడు. అప్పుడు మైసూరు రాజు “నీ 
కీర్తిని ప్రతి విద్వాంసుడు వర్ణిస్తూ ఉంటే మేము ఎన్నో సార్లు విని ఉన్నాము. నీ 
ఆదాయం యింత తక్కువైతే కొన్ని కోట్ల ఆదాయం వచ్చేరాజుల కన్నా చక్రవర్తులకన్నా 
నీకెక్కువ పేరు వచ్చింది” అని ప్రశంసించాడు. దానికి గద్వాల రాజు “అది మీ 
వంటి రాజుల అనుగ్రహబలంవల్లనే” అని సవినయంగా చెప్పుకొన్నాడట. 

తెలుగు, కన్నడ సంస్కృతుల కూడలి 'గద్వాల'” 

గద్వాల భౌగోళికంగా ఆంధ్ర కర్ణాటక సంగమభూమి. పూర్వం చాళుక్య రాజులు 
పూడూరు, అలంపురాలను తమ రాజధానిగా ఏర్పరచుకొని పూడూరులో పట్టాభిషేకం 
జరుపుకొన్నట్లు శిలాశాసనాలు ఉన్నవి. గద్వాల సంస్థానంలో కన్నడ కావ్యాలు 
వెలువడలేదు. కాని పురందర దాస పరంపరలోని భగవద్దాసులను ఈ సంస్థానాధీశు 
లు సగౌరవంగా పోషించారు. 1947 వరకు జరిగిన గద్వాల సభలు కూడా ఆంధ్ర 
కర్ణాటక సంస్కృతుల కూడలిగానే జరిగినవి. ఆదిలక్ష్మీదేవి మహారాణిగారు కర్ణాటక 
పండితుల పుస్తక ప్రకటనకు సాయం చేశారు. ఉత్తనూరు గోపాలదాసు, భాగణ్జదాసు 


22 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


అపారమైన దాససాహిత్యాన్ని రచించారు. మల్దకల్లు శేషదాసు కన్నడలో కీర్తనలు 
రచించాడు. గద్వాల రాజ్య సంస్థాపకుడైన రాజుకు విద్యాగురువులు కన్నడిగులే. 
ఇప్పటికీ గద్వాల ప్రాంతంలో కన్నడ మాట్లాడేవారు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. 
అక్కడివారు మాట్లాడే తెలుగులో అనేక కన్నడపదాలు కలిసిపోయాయి. 
ప్రజాహిత కార్యక్రమాలు 

గద్వాల సంస్థానాధీశులు వైద్యశాలలు, రహదారులు, పార్కులు, అనాథ 
శరణాలయాలు, విద్యాలయాలు కట్టించారు. విద్యుచ్చక్తి సౌకర్యం కల్పించారు. శ్రీ 
సీత్రారామభూపాలుని కాలంనుండి రాణి ఆదిలక్ష్మీదేవమ్మ వరకు ప్రజాహిత 
కార్యక్రమాలు కొనసాగినవి. వీరు ప్రజానురంజకమైన పరిపాలన చేశారు. గద్వాల 
ప్రాంతం విద్యారంగంలో అగ్రభాగాన ఉన్నది. భారతదేశంలో లార్ట్‌మెకాలే 1835లో 
ఆంగ్లవిద్యను ప్రవేశపెట్టడానికి మునుపే గద్వాల సంస్థానంలో ఆంగ్ల విద్యాబోధన 
ఉన్నది. 

దీనిని విమర్శనాత్మకంగా పరిశీలన చేద్దాం. సంస్థానాధీశుల పాలనలో గద్వాల 
ప్రజలు కష్టాల పాలయినారని, వీరి కాలంలో నీటి వనరులు కాని, ప్రయాణ 
సౌకర్యాలుగాని, విద్యాభివృద్ధిగాని, జరుగలేదని విమర్శకుల అభిప్రాయం. తెలుగు 
సాహిత్యానికి మాత్రం యిక్కడ ఎనలేని ఆదరణ పొందిందనే ఏకాభిప్రాయం అందరిలో 
ఉంది. ఈ సందర్భంగా ఒక చారిత్రక విశేషాన్ని తెలుసుకుందాం. 1944లో వట్టికోట 
ఆళ్వారుస్వామి, బద్దం ఎల్లారెడ్డితో కలిసి గద్వాల సంస్థానంలో పర్యటన జరిపి అక్కడి 
ప్రజల దీనావస్థలపై విసృత నివేదిక తయారుచేసి ప్రచురింపచేశారు. ఈ నివేదికలో 
గద్వాల ప్రజలపై మోపిన అధిక పన్నుల భారాన్ని ఖండించడమే కాకుండా సంస్థానాధీశు 
లు ప్రజా సంక్షేమంపై ఏ మాత్రం దృష్టి పెట్టకుండా వాళ్లను దోచుకుంటున్నారని 
దుయ్యబట్టారు. ఈ నివేదిక అప్పటి మాసపత్రిక “ఆంధ్రకేసరి”లో ప్రచురితమైంది. 
తమ సంస్థానంలోని ప్రజలు సుభిక్షంగా ఉన్నారని కావాలంటే వచ్చి చూసుకోండని 
గద్వాల రాణి తమ ఖర్చుతో ఆళ్వారుస్వామి, ఎల్లారెడ్డిల పర్యటనకు ఏర్పాటు చేసింది. 
సంస్థానంలో సాహిత్య ప్రచురణ, సాహితీవేత్తలకు సంభావనలు విరివిగా ఉండేవి. 
దీనితో సాహిత్యకారులు ఆమెను కీర్తించేవారు. అయితే ఆళ్వారుస్వామి మాత్రం నిజాన్ని 
నిగ్గుతేల్చి సంస్థానాధీశుల దురాగతాలను ఎండగట్టాడు. 


చరిత్ర 23 


కళలు 


విజయనగర సామ్రాజ్యానికి ధీటుగా గద్వాల సంస్థానం కళలను ఆదరించింది. 
ఇక్కడ కవి, గాయక, పండితులే కాక దృశ్యకావ్యాలైన నాటకాలు రాయబడ్డాయి. 
ప్రదర్శించబడ్డాయి కూడ. రాజాస్థానంలో వెలసిన నృత్య ప్రదర్శనలు శ్రీచెన్నకేశవస్వామి 
రథోత్సవం ముందు కూడా ప్రదర్శించబడి ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించాయి. 
గద్వాల సంస్థానంలో ధర్మవరం రామకృష్ణమాచార్యులు “ఆంధ్రనాటక పితామహ” 
బిరుదుతో సత్మరింపబడ్డారు. ఇది చాలామందికి తెలియని విషయం. ఆనాటి కాలంలో 
ఎంతో మంది సినీనటులు గద్వాలలో తమ నటనావైదుషాన్ని ప్రదర్శించి సన్మాన 
సత్మారాలను పొందారు. 

ఆదిపూడి ప్రభాకరామాత్యుడు తన కాలంలో గద్వాల పండితులచే సంస్కృత 
నాటకాలు వేయించాడు. ప్రభువైన సీతారాంభూపాల్‌ సమక్షాన గద్వాల నివాసులైన 
పుల్లగుమ్మి శ్రీనివాసాచార్యులు, కిషన్‌రావు, పూర్ణచంద్రరావు, అనంతరాఘవాచార్యులు, 
గొబ్బూరు సంజన్నవంటి వారు “ప్రభావతీ ప్రద్యుమ్నం” నాటకాన్ని ప్రదర్శించారు. 
రాణి ఆదిలక్ష్మిదేవమ్మగారి సమక్షంలో స్థానం వారు సత్యభామగా 'శ్రీకృష్ణ తులాభారం” 
నాటకం ప్రదర్శించారు. కపిలవాయి రామనాథశాస్త్రి “భక్తరామదాసు” నాటకాన్ని 
రాణిగారి కొరకు ప్రదర్శించారు. పాటల రామన్న వేసిన రామదాసుపాత్ర ఎందరినో 
ఆకట్టుకొన్నది. వీరిని రాణిగారే ప్రోత్సహించారు. 

శ్రీకృష్ణ నాట్యమండలి వారిచే చింతామణి, వరవిక్రయం, మధుసేవ, 
తారాశశాంకం వంటి నాటకాలు ప్రదర్శితమైనవి. కప్పగంతుల లక్ష్మణశాస్తి, కేశవ 
పంతుల నరసింహశాస్త్రి వంటి ఉద్దండ పండితులచే 'భువనవిజయం' ప్రదర్శింపబడ్డది. 

గద్వాలలో స్త్రీ పాత్రధారణకు పేరొందిన వారు రంగన్న రాణి ఆదిలక్ష్మిదేవమ్మ 
కాలంలో అనేక స్త్రీ పాత్రలు నటించి 'రంగపుష్ప' బిరుదు పొందారు. గద్వాల 
సంస్థానాధీశులకు నాటకరంగం పట్ల ఉన్న ఆసక్తి అంతాయింతాకాదు. సరసవినోదిని 
సభ ప్రదర్శించే నాటకాలను తప్పకుండా చూసేవారు. వేసవి సమయాల్లో ధర్మవరం 
రామకృష్ణమాచార్యులు ప్రదర్శించే నాటకాలకు వారు ముందుగానే టికెట్లను రిజర్వ్‌ 
చేసుకొనేవారు. 1910లో హైదరాబాద్‌లో ప్రదర్శించిన అన్ని నాటకాలను చూసిన 
గద్వాల మహారాజు హైదరాబాదులోనే సభ ఏర్పాటుచేసి “ఆంధ్రనాటక పితామహ” 
బిరుదును ప్రదానం చేశారు. అంతే కాకుండా బంగారు రత్నఖచిత కిరీటాన్ని 
బహూకరించారు. అయితే తెలుగు నాటకరంగంలో గద్వాల సంస్థానాధీశులు 


24 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


అందించిన ఈ సత్కారం ఎక్కడా పేర్ళొానలేదు. “ధర్మవరం రామకృష్ణమాచార్యులు” 
పుస్తకంలో పి. ఎస్‌.ఆర్‌. అప్పారావు ఈ విషయాన్ని రాశారు. 
గద్వాల నాటక కళకే కాక చేనేతకళకు కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. 


గ్రంథాలయాలు 


తెలంగాణలో గ్రంథాలయాలు ప్రజల ఆలోచనా విధానంలో గణనీయమైన 
మార్చును తెచ్చినవి. ఊరూరా గ్రంథాలయాల స్థాపనలో (గ్రంథాలయోద్యమం 
కొంతవరకు సవలీకృతమైంది. అది (ప్రజల్లో జ్ఞానజ్యోతులను వెలిగించింది. 
ఐకమత్యానికి దారులువేసింది. సంఘ సంస్కరణకు ప్రజలు నడుము కట్టేలా చేసింది. 
ప్రభుత్వాల దమననీతిని ప్రశ్నింపచేసింది. స్వాతంత్ర్య పిపాసను రగిల్చింది. ఎన్నో 
పేరుగాంచిన గ్రంథాలయాలు అలంపురం, గద్వాల ప్రాంతాలలో కూడ ఉన్నవి. 
సర్వజనాంధ్ర గ్రంథాలయం - క్యాతూరు, శారదా గ్రంథాలయం - మారమునగాల, 
చెన్నకేశ్వర (గంథాలయం-లింగనవాయి, సరసవినోదినీ గ్రంథాలయం -తక్కశిల, 
శ్రీరామకృష్ణ స్మారక గ్రంథాలయం - అలంపురం, సరస్వతీ విలాస గ్రంథాలయం - 
ఉండవెల్లి, ప్రౌఢ సరస్వతీ వాచనాలయం - అలంపురం, భారతమాత గ్రంథాలయం 
- ఇటికాలపాడు, యువక విజ్ఞాన సమితి (గ్రంధాలయం - గద్వాల, ఆంధ్రయువజన 
(గ్రంధాలయం -చెన్నిపాడు కొన్ని ప్రసిద్ధ గ్రంధాలయాలు. 
బావులు-చెరువులు 
గద్వాల సంస్థాన ప్రభువైన పెదసోమనాద్రి తనను పెంచిన బకృమ్మ పేర 
అయిజ గ్రామంలో ఒక బావిని తవ్వించాడు. రాణిలింగమ్మ బీచుపల్లి వద్ద “నిజాంకోటి 
నిర్మాణాన్ని ప్రారంభించింది. సంగాల చెరువు, తాండ్రపాటి చెరువులను, గద్వాలలో 


లింగమ్మ బావిని తవ్వించడం మొదలు పెట్టింది. తర్వాత కాలంలో రాణి చొక్కమ్మ 
వీటిని పూర్తిచేసింది. పూడూరులో సోమనాద్రి తల్లిపేరిట 'బక్కమ్మ చెరువు” ఉంది. 


గద్వాల బాలభవన్‌ 


పాగపుల్లారెడ్డికున్న కళాభిమానం వలన గద్వాలలో 1987లో బాలకేంద్రం 
ఏర్పడ్డది. అది క్రమేపీ అభివృద్ధి చెందుతూ 1993లో బాలభవన్‌గా మారింది. 
విద్యార్థులలో కళాతృష్టను పెంపొందించడానికి యిది నిరంతరం కృషి చేస్తున్నది. 
ఇక్కడ ప్రముఖ కళాకారులచే సంగీత, నృత్య, నాటక, కవిసమ్మేళనాది కార్యక్రమాలు 


చరిత్ర 25 


జరుగుతున్నవి. రాష్ట్రస్థాయి ఉత్సవాలు కూడ నిర్వహించబడుతూ కళారంగంలో 
విశేషకృషి చేస్తున్న గద్వాల “బాలభవన్‌ మంచిపేరును పొందింది. 
ప్రాచీన ప్రదేశాలు 

ఈ సంస్థానం పూర్వకాలంలో పశ్చిమ చాళుక్య సామ్రాజ్యంలో, తర్వాత 
కొంతకాలం తెలుగు చోడుల రాజ్యంలో, తర్వాత కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నది. 
ఐజ, దరూరు, పూడూరు, గట్టు, వల్లూరు మొదలగు సీమలు ఏర్పడ్డాయి. వాటిని 
వేరువేరు నాడగౌడులు పరిపాలించారు. ఈ రాజవంశాల శాసనాలు, కట్టడాలు 
సంస్థానంలో ఎన్నో ఉన్నవి. 

పూడూరు 

గద్వాల సంస్థానంలో “పూడూరు” చాలా ప్రాచీనమైనది. తొమ్మిదవ శతాబ్దంలో 
యిది అత్యున్నతస్థి తిలో ఉన్నట్లు ఒక కన్నడ శాసనం వలన తెలుస్తున్నది. 
మల్లికార్జునుని దేవాలయం వద్దగల పూడూరు శాసనం వలన దీనికి గతంలో 
“పుం[డ్రపురము” అని పేరున్నట్లు తెలుస్తున్నది. ఈ గ్రామం గద్వాల రాజులకు మొదటి 
నివాసస్థలం. రాజులు యిక్కడ ఉండి గద్వాల కోటను కట్టించారు. ఇక్కడి 
చెన్నకేశవాలయం ఆవరణలోని సింహద్వారం ప్రాచీన చాళుక్య శిల్ప పద్ధతి అనుసరించి 
నిర్మించబడింది. పూడూరు దుర్గం చూడదగింది. 


వల్లూరు 
ఇక్కడి వేణుగోపాలస్వామి ఆలయం ప్రసిద్ధమైనది. ఆలయంలోని ఆవరణలో 
ఒక శాసనముంది. ఈ వల్లూరు శాసనం ప్రకారం చోళులకు యిది రాజధాని అని 
తెలుస్తున్నది. అంతేకాక కాకతి గణపతిదేవుని సామంతుడగు 'గంగయసాహిణి'కి 
రాజధానిగా ఉండి పానుగల్లు మొదలగు ప్రదేశాలను ఏలినట్లు కూడ ఈ శాసనము 
తెల్పుతున్నది. రుద్రమదేవి, ప్రతాపరుద్రుల సామంతుడగు త్రిపురాంతకుడు ఈ వల్లూరు 
నుండి రాచరికం నడిపాడు. 


రాజవోలు (రాజోలి) 


రాజవోలు వేంకట భూపాలుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు. ఇతడు 
కవి. రాజవోలుగా పిలువబడిన రాజోలిలో కోటచుట్టు కందకం, లోపల ఆలయాలున్నవి. 


26 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


వీరనారాయణస్వామి ఆలయం ప్రసిద్ధం. తుంగభద్రానదీ తీరంలో ఉన్న 
రామేశ్వరాలయంలో ఒక తెల్లరాతిమీద చాళుక్య భూలోకమల్లుని శాసనముంది. 


బోరవెల్లి 
గద్వాలకు పూర్వమే ఈ సంస్థానం చాలా ప్రసిద్ధం. గద్వాల ప్రభువుల గోత్రం 
వీరి గోత్రం ఒకటే. ఇక్కడ అనేకమంది కవులు గొప్ప కావ్యాలను రాశారు. ఒకప్పుడు 
స్వతంత్రంగా ఉండిన ఈ సంస్థానం తర్వాత గద్వాల సంస్థానంలో విలీనమైంది. 


ఐజ 


పూర్వం యిక్కడ ఓ దుర్గముండేది. ఇక్కడ మూడు ప్రాచీనాలయాలు ఉన్నవి. 
ఆంజనేయస్వామి ఆలయంలో ఉన్న శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని ప్రశంస 
ఉంది. గద్వాల సంస్థానం కాకతీయ సామ్రాజ్యం నుండి పుట్టిందనడానికి ఆ శాసనం 
సాక్ష్యంగా ఉంది. గద్వాల సంస్థాన మూలపురుషుడు బుద్దారెడ్డి ఈ గ్రామ నివాసి. 
బీచుపల్లి 
శ్రీ వ్యాసరాజస్వామివారు ప్రతిష్టించిన ఆంజనేయస్వామి క్షేత్రం బీచుపల్లి. 
ఇక్కడ చింతచెట్టు కిందగల స్తంభం పైన చాళుక్యభువనైకమల్లుని శాసనముంది. ఈ 


ఆలయానికి అత్యంత సమీపంలో కృష్ణానది ఉంది. దాని మధ్యలో కుక ద్వీపం 
ఏర్పడింది. దానిపై ఒక కోట ఉంది. దానికి “నిజాం కోటి అనిపేరు. 


దరూరు 
దరూరుకు కూడ బుద్దారెడ్డి నాడగౌడు. ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామిని 15, 
16 శతాబ్దాలలో విజయనగర రాజులు తమ కులదైవంగా ఆరాధించారట. 
మొదలకల్‌ (మట్దకల్లు) 


బ్రహ్మాండ పురాణంలో దీనిని 'ఆదిళిలాక్షేత్రం'గా పేర్కొన్నారు. ఇక్కడ 
వెంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన పర్వతాన్ని 'గరీశాచలము అంటారు. దాస సాహిత్యం 
రచించిన శేషదాసు యిక్కడ తపస్సు చేశాడని చెప్తారు. 'ఆదిశిలాక్షేత్ర గిరీశాచాల 
మహాత్యము” లోని ప్రతి శ్లోకానికి రాణి ఆదిలక్ష్మీదేవమ్మ తాత్పర్యం రాయించి 
(ప్రచురించింది. 


చరిత్ర 27 


వేణిసోంపురం 


ఇది చ్యవనకాశ్రమంగా ప్రసిద్ధిపొందింది. శ్రీవ్యాసతత్వజ్ఞులు చెరువును 
తవ్విస్తుండగా అందులో రెండు గోపాలస్వామి విగ్రహాలు దొరికినవి. ఒకదానిని ఇక్కడ, 
మరొకదానిని వల్లూరులో (ప్రతిష్టించారు. ఇది తుంగభద్రాతీరాన ఉంది. 


చాగదొన 


ఇక్కడ పురాతన రామలింగేశ్వరాలయం ఉంది. ఈ దేవాలయం గోడపై 
శాసనముంది. దానిలో ఈ దేవాలయ విశేషాలున్నవి. 


చింతరేవుల 


ఇది గద్వాల తాలూకాలో ప్రసిద్ధిపొందిన ఆంజనేయస్వామి క్షేత్రం. ఇక్కడ 
కృష్ణానది ఉన్నది. 500 సంవత్సరాలకు పూర్వం యిక్కడ స్వామివారి ప్రతిష్ట జరిగింది. 
ఇక్కడి స్వామిపై అనేక శతకాలు వచ్చినవి. 


అలంపురం 


అలంపూరులో చరిత్ర పూర్వయుగానికి చెందిన అవశేషాలతో పాటు క్రీ.శ. 
6వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం దాకా భారతీయ వాస్తు శిల్పాల్లో జరిగిన 
పరిణామాలను తెల్పే ఆలయాలు ఉన్నవి. హలంపుర, హతంపుర, హేమలాపురం, 
అల్పూరు, అలంపురాలుగా యిది విలువబడింది. ఇక్కడ ప్రాచీన ప్రసిద్ధ 
విద్యాపీఠముండేది. ఇది దక్షిణకాశిగా ప్రసిద్ధి. ఈ క్షేత్ర అధిష్టాన దేవత జోగులాంబ 
భారతదేశంలోని అష్టాదశ శక్తి పీఠర్రాలలో ఐదవది. నవబ్రహ్మ ఆలయాలు ఇక్కడి 
ప్రత్యేకత. 

మహాశిలయుగ సమాధులకు ఆకృతి భేదాలనుబట్టి కెయిరన్స్‌, బారోస్‌, 
క్రోంలెక్స్‌, కిష్టవేన్స్‌, డాల్మిన్స్‌ అనిపేర్లు. వీటిని స్థానికంగా 'రాకాసిగుళ్లు' అంటారు. 
అలంపురం తాలూకాలో గొందిమళ్ల, ఉప్పలపాడు, కూడవెల్లి తదితర ప్రాంతాలలో 
ఈ సమాధులు వేల సంఖ్యలో ఉన్నవి. ఇప్పుడు యివన్నీ శ్రీశైలం ప్రాజెక్టు మునకలో 
పోయాయి. 

అలంపురం తాలూకాలోని ఉండవెల్లి, తక్కశిల, ప్రాగటూరు, పల్లెపాడు, 
పుల్లూరు, చెన్నిపాడు, అమరవాయి, క్యాతూరు మొదలగు గ్రామాలకు ప్రాచీన చరిత్ర 
ఉంది. 
28 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


గద్వాల రాజుల వంశ వివరాలు 


గద్వాల రాజులు పాకనాటిరెడ్డి కులస్టులు. ఇంటిపేరు 'ముష్టిపల్లొ వారు. 
ముష్టిపల్లి” శబ్దం పై చమత్మార శ్లోకం ఒకటి ఉంది. 


ల 
శ్లో॥ _ ముష్ట్రర్థమాగతాన్‌ విప్రాన్‌ దృష్ట్వా పల్లీర్ణదుఃపురా 
తదాది “ముష్టిపల్లీ” ప్రథామేతిత్వదన్వయః” 


శ్రీ సీతారామ భూపాలుగారు హైదరాబాదులో చండీయాగాన్ని చేశారు. దాని 
నిర్వాహకులైన మేడవరం సుబ్రహ్మణ్యశాప్రిగారు రాజావారిని ఆశీర్వదిస్తూ పై శ్లోకం 
చెప్పారు. ఇందులో గొప్ప చమత్మారం ఉంది. “మీ పూర్వులు ముష్టి (భిక్ష) కొరకు 
వచ్చిన విప్రులను చూచి, వారికి “పల్లెలు” (అగ్రహారాలు) ఇచ్చారు. అందువల్ల మీ 
వంశానికి ముష్టిపల్లి అనుసార్థక నామధేయం ఏర్పడింది” అని ఆ శ్లోక సారాంశం. 
కాణాదము పెద్దన్న రాసిన ఆధ్యాత్మ రామాయణమందు రాసిన పద్యము వల్ల 
ముష్టిపల్లి వంశీయుడైన సోమనాద్రి గద్వాలను ముఖ్యపట్టణంగా ఏర్పరచుకొని 
యవనవంశీయులను, మరికొందరు రాజులను అణిచివేసి రాజ్యాన్ని ఏలినట్లు 
తెలుస్తున్నది. 
సీ; ప్రతిభ కృష్ణా తుంగభద్రాంతర క్షమా 
మండలిన్‌ బ్రోచె సామ్రాజ్యమహిమ 
కందనూల్ముఖ్య దుర్గముల దేశములెల్ల 
దేశముఖ్యైక ప్రతిష్టనేలె 
గురు, భూసురాదుల కురుభూమి రాజ్యాదు 
లొసగెను ప్రీతి విద్యుక్తరీతి 
యవనముఖ్య మహీశ నివహంబుల జయించి 
కప్పముల్‌ గొనియె విక్రమనిరూఢి 


గీ ఆత్మరాజ్యంబు కేశవాయత్తముగను 
జేసి హరి గృహమారన సేచనాది 
నిఖీల కైంకర్యములను దానే ఘటించె 
నౌర! పెదసోమవిభుడు (ప్రహాదనిభుడు. 


చరిత్ర 29 


గద్వాల సంస్థాన ప్రభువులు 

గద్వాల రాజుల పరిపాలనా కాలాన్ని రాయడానికి హరిశివ కుమార్‌ గారి 
“గద్వాల సంస్థానము -సాహిత్యసేవ), కట్టా వేంకటేశ్వరశర్మగారి “గద్వాల సంస్థాన 
తెలుగుసాహిత్య పోషణము”, మారేమండ రామారావుగారి ‘కాకతీయ సంచికి, 
“అసమానవ్యక్తి పాగపుల్లారెడ్డి' గ్రంధాలను చూశాను. పరిపాలనా కాలము ఒక్నోదానిలో 
ఒక్కోరకముగా ఉంది. వైద్యం వేంకటేశ్వరాచారి సూచన మేరకు గొప్ప చరిత్ర కారులుగా 
పేరు పొందిన హరిశివకుమార్‌, మారేమండ రామారావులను అనుసరించాను. వారు 
రాసిన ప్రకారం గద్వాల సంస్థాన పాలకుల వివరాలను యిక్కడ పొందుపరుస్తున్నాను. 


పెద సోమభూపాలుడు (శోభనాద్రి 

అయిజ, కందనూలు, పూడూరు సీమలకు నాడగౌడుగా ఉండిన పెద్ద నృపతి 
కుమారుడు పెదసోమభూపాలుడు. ఇతని తల్లి బక్కాంబిక. తండ్రి తర్వాత 
1663-1712ల నడుమ నాడగౌడదరికానికి వచ్చాడు. గద్వాల నిర్మాత ఈ 
సోమభూపాలుడే. 1686-87 ప్రాంతంలో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నాడు. తన 
అధికారాన్ని విస్తరించుకొన్నాడు. బెరంగజేబుచే చక్రవర్తి రాజ బిరుదాన్ని పొందాడు. 
కర్నూలు సీమలోని ఆరుమహలులపై సర్వాధికారాలను పొందాడు. తర్వాత కర్నూలు 
దుర్గాన్ని స్వాధీనం చేసుకోవడానికి జరిగిన యుద్ధంలో క్రీ.శ. 1712 సంవత్సరంలో 
చనిపోయాడు. యితని తరువాత వెంకన్న రమణయ్య అనే రాజోద్యోగులు రాజ్యభారం 


వహించారు. 


లింగమ్మరాణి 


పెద్దసోమభూపాలునికి యిద్దరు భార్యలు. వారు అమ్మాంబ, లింగాంబలు. 
క్రీ.శ. 1725-38ల మధ్య గద్వాలనేలిన లింగమాంబ రాణి ప్రసిద్దురాలు. ఈమెకు 
దయాగుణం, దాతృత్వం మెండు. లింగమ్మ రాణి నైజాంతో మైత్రిని పాటించింది. 
అతని అధికారాన్ని అంగీకరించింది. నిజాంకోట నిర్మాణాన్ని ప్రారంభించింది. చొక్కమ్మ 
బీచుపల్లిలో ఆంజనేయస్వామి ప్రతిష్ట చేసింది. 


30 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


తిరుమల రాయుడు 


లింగమ్మరాణి తర్వాత ఆమె పుత్రుడు తిరుమలరాయుడు మూడేండ్లు 
(1748-46) రాజ్యభారాన్ని వహించాడు. బీచుపల్లి వద్దనున్న నిజాంకోట నిర్మాణాన్ని 
ఇతడు పూర్తిచేశాడు. 


రామరాయడు 


ఇతడు 1746 నుండి 1761 వరకు రాజ్యాన్ని పాలించాడు. ఇతని కాలంలో 
గద్వాల బాగా అభివృద్ధి చెందింది. 1746లో రామరాయలు కర్నూలు దుర్గాన్ని స్వాధీనం 
చేసుకొన్నాడు. 1752లో మహమ్మద్‌ ఆలంకు కర్నూలును స్వాధీనం చేశాడు. బోరవెల్లి 
సంస్థానాన్ని గద్వాలలో చేర్చాడు. రాజవోలు జమీందారులతో యుద్ధంచేసి ఎనిమిది 
గ్రామాలను సంస్థానంలో చేర్చాడు. నవాబు తమ్ముడు రణమస్తఖాన్‌తో ఒప్పందాన్ని 
కుదుర్చుకొన్న ప్రకారం యుద్ధంలో సాయంచేశాడు. మహమ్మద్‌ ఆలం నుండి కర్నూలు 
దుర్గాన్ని రణమస్తఖాన్‌కు అప్పగించాడు. తత్ఫలితంగా కర్నూలుపై తిరిగి అధికారం 
పొందాడు. 


చిన్న సోమభూపాలుడు 


ఈతని కాలం (1762-1794) స్వర్ణయుగం. అష్టదిగ్గజాల పేరుతో 
ఎనిమిదిమంది కవులుందేవారు. యుద్దంలో గంగనవల్లి దొరలను, 
ఉప్పేరు నవాబును గెలిచి వారి గ్రామాలను తన సంస్థానంలో కలుపుకొన్నాడు. 
“భూపాల్‌ బిరుదాన్ని పొందాడు. కేశవస్వామి ఆలయానికి శిఖర ప్రతిష్ట చేశాడు. 
రామాలయ నిర్మాణాన్ని చేశాడు. భూదేవి ఆలయ ప్రతిష్ట కూడ చేశాడు. 1794లో 
ఈయన మరణించేనాటికి కర్నూలుపై పట్టుకోల్పోయాడు. మహారాష్టులతో 
ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. సమకాలికులు ఆయనను అభినవభోజుదని 
కీర్తించేవారట. 


రెండవ రామరాయుడు 


క్రీ.శ. 1794-1806 నడుమ రాజ్యపాలన చేసిన రెండవరామరాయలు 
నిజాం నవాబుచే “రాజా, భూపాల్‌, బహద్దర్‌ బిరుదులను పొందాడు. నిజాం 
గట్టుదుర్గంపై దాడి చేయడానికి నిశ్చయించినపుడు ఆయనతో సంధి చేసుకున్నాడు. 


చరిత్ర 31 


లక్షల రూపాయలను పాతబాకీగా చెల్లించాడు. గట్టు దుర్గాన్ని తిరిగి సంపాదించు 
కున్నాడు. 


సీతారామ భూపాలుడు 
1807 నుండి 1840 వరకు ఈయన రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన 


రాజ్యకాలం ప్రశాంతంగా గడిచిపోయింది. 


మూడవ సోమభూపాలుడు 


సీతారామభూపాలుని తరువాత నిజాం ప్రభువు అనుమతితో గద్వాల 
సింహాసనాన్ని ఇతడు అధిష్టించాడు. ఈయన అంత సమర్ధుడు కాదు. సైనికులతో 
వివాదం వలన 1840లో కాల్చిచంపబడ్డాడు. 


శ్రీరామభూపాలుడు 


శ్రీరామభూపాలుడు సీతారామ భూపాలుని తల్లి ఐన రాణీ వేంకటలక్ష్మమ్మ 
మేనల్లుడు. రాణీవేంకటలక్ష్మమ్మ ఈయనను దత్తుగా తెచ్చుకొన్నది. రామభూపాలుడని 
పేరుపెట్టి రాజును చేసింది. ఆ సమయంలో కృష్ణాతుంగభద్రానదులపై ఉన్న భాగాలపై 
పేష్మసును నిజాం ప్రభువు బ్రిటీష్‌ వారికిచ్చాడు. దాంతో బ్రిటీష్‌ వారికి, గద్వాలవారికి 
సంబంధాలేర్పడినవి. ఇతని కాలంలో సంస్థానం బాగా అభివృద్ధి చెందింది. సాహిత్య 
విషయంలో కూడ దీరి పాలన ప్రసిద్ధి పొందింది. 59 సంవత్సరాల సుదీర్హపాలన 
చేసి 1901లో రామభూపాలుడు దివంగతుడైనాడు. ఈయన మరణం తర్వాత సంస్థానం 
10 సంవత్సరాలపాటు కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్‌” పాలనలో ఉన్నది. 


సీతారామభూపాలుడు 


రామభూపాలుని తర్వాత అతని దత్తకుమారుడు మహారాజ శ్రీ సీతారామ 
భూపాల బల్వంత్‌ బహద్దర్‌' పేరుతో సంస్థాన ప్రభువయ్యాడు. సాహిత్య రంగానికి 
ఈయన పరిపాలనాకాలం స్వర్ణయుగం. ఇతడు గొప్ప వితరణశీలి. 
శ్రీ ఆదిలక్ష్మీదేవమ్మ 
ఈమె సీతారామభూపాలుని భార్య. 'విద్వర్గద్వాలి అన్న పేరును సార్థకం 
చేసింది. ఎన్నో గ్రంథాలను వెలుగులోకి తెచ్చింది. 1947లో గద్వాల సంస్థానం 
భారతదేశంలో విలీనమయ్యే వరకు ఈమె రాజ్యభారం నిర్వహించింది. 


32 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


గద్వాల సంస్థానాన్ని ఎందరో రాజులు, రాణులు పరిపాలించారు. వారిలో 
శ్రీపెదసోమ భూపాలుడు, చినసోమభూపాలుడు, శ్రీరామభూపాలుడు, సీతారామ 
భూపాలుడు, శ్రీ ఆదిలక్ష్మీదేవమ్మగారల సాహిత్యసేవ చాలాగొప్పది. 


అలంపురం సంస్థానం 
సీ, సాతవాహనరాజులీతటంబున నాంధ్ర 

సామ్రాజ్య బీజముల్‌ చల్లినారు 
చాళుక్య సామ్రాజ్య చంద్రులీ గడ్డను 

తమదానధారల తడిపినారు 
చోళసామంతులీ చోటనే ధర్మస 

స్యములకు తగుప్రోది సలిపినారు 
మత్తారులను జీల్చి మా తుంగభద్రలో 

కాకతీయులు కత్తి గడిగినారు 


విజయనగరావనీశులీ విపులమీద 

పున్నెములపంట పెనురాసి బోసినారు 

పూజ్యమగునిట్టి యా యలంపూరి ఫీమ 

స్వాగతము పల్కె మీకు సుస్వాగతంబు 

- గడియారం రామకృష్ణశర్మ 
అలంపురం తాలూకా క్యాతూరులో జరిగిన 26వ ఆంధ్రదేశ గ్రంథాలయ 

మహాసభల ఆహ్వానసంఘం కార్యదర్శిగా గడియారం వారు చదివిన స్వాగత పద్యం 
యిది. ఏయే రాజవంశాలు అలంపురం సీమను పరిపాలించాయో, వారి పాలనా 
విశేషాలేమిటో ఈ పద్యం వలన తెలుస్తున్నవి. అలంపురం సంస్థానం బిజ్ఞులవారి 
పాలనలో ఉన్నది. బిజ్ఞులవారు బహుమనీలకు, కుతుబ్‌షాహీలకు, విజయనగర 
ప్రభువులకు, చివరగా ఆసఫ్‌జాహీలకు సామంతులుగా “నాడగౌడు, దేశాయి, 
నాడకరణం” మొదలైన బిరుదులతో సుమారు క్రీ.శ. 1850 వరకు అలంపూరు 
సీమలో ఎక్కువ భాగానికి అధిపతులుగా ఉన్నారు. వీరిది మోటాటి రెడ్డి కులం. 
వెన్నూళ్ళ గోత్రం. వీరి వంశ మూలపురుషుడు దాదభూపాలుడు. ఆయన కుమారుడు 
కుప్ప విభుడు. త్యాగపరాక్రమాలలో మేటి. కుప్ప భూపాలునికి యెరగొండ నృపాలుడు, 
చెన్ననరపతి పుట్టారు. చెన్న భూపాలునికి చిన తిమ్మరాజు జన్మించాడు. ఇతనికి 


చరిత్ర 33 


అప్పనృప, రంగనరేంద్ర, కొండభూపాలుడు, కృష్ణ నరపాలుడు అను నలుగురు 
కుమారులు జన్మించారు. కొండభూపాలుడు మిక్కిలి పరాక్రమశాలి. “గాయగోవాళ 
గేయాధిరాయ బిరుద, మండనుండు భయంకర భండనుండు, భవ్యగుణపాళి 
కొండభూపాల మౌళి అను అనర్హ రాఘవ పద్యంవలన కొండభూపాలుని పరాక్రమం 
తెలుస్తున్నది. ఖీజాపూరు నవాబుల అనుమతితో అలంపురం, కర్నూలు మండలాలకు 
ఈ వంశమువారు అధిపతులుగా ఉన్నారు. కర్నూలులో ఉన్న కొండారెడ్డి బురుజు 
ఈ కొండ భూపాలునికి సంబంధించినదేనని ఒక అభిప్రాయం ఉంది. కొండ 
భూపాలునికి గోపమ్మ, బకృమ్మ, రంగమ్మ అను ముగ్గురు భార్యలు. వారిలో గోపమ్మకు 
అప్పనరపతి, రామన్ఫపాలుడు జన్మించారు. రామన్ఫపాలునికి యాగప్రభువు పుట్టాడు. 
ఇతడు కూడ నిరుపమాన శౌర్యధైర్యాదిగుణాలలో మేటి. పెద్దకొండ భూపాలునికి ఉ 
న్న ముగ్గురు భార్యలలో ఒకరైన బక్క్మమకు కృష్ణనృపాలుడు, మరొక భార్యయైన 
రంగమకు, తిమ్మన, వెంగనలు పుట్టారు. వెంగనృ్ఫపాలుడు లచ్చమాంబవలన 
జగ్గన్ఫపతిని, తిమ్మాంబిక వలన రామనృపతిని పొందాడు. ఇట్లా వెనుకటి కుప్ప 
భూపాలుని రెండవ కుమారుడైన చెన్నభూపతి వంశం తామరతంపరగా విస్తరిల్లింది. 

కుప్పనరసతి పెద్ద కుమారుడైన ఎలుగొండ భూపాలుడు అసమాన కీర్తివంతుడు. 
పెదమాచమాంబిక అతని భార్య. వీరికి పెద్ద తిమ్మ నృపవరేణ్యుడు జన్మించాడు. ఈ 
వంశంలో ఈయన ఒక చారిత్రక పురుషుడు. బీజాపూరు నవాబుతో ఇతనికి సన్నిహిత 
సంబంధాలుండేవి. అలంపూరు శేరీలను నవాబు తిమ్మారెడ్డికి ఇచ్చాడు. అలంపూరు 
రాజధానిగా కొంత భూభాగాన్ని ఇతడు పరిపాలించినట్లు అనర్హరాఘవంలోని ఒక 
పద్యం వలన తెలుస్తున్నది. దానిని చూద్దాం. 


సీ; కమనీయ దక్షిణ కాశికాక్షేత్రంబు 

రహిమించనెవ్వని రాజధాని 

తుంగాఖ్యగంగా తరంగ రంగన్నాళి 
బ్రహ్మేశుడెవ్వని పాలివేల్పు 

పాదుశాదత్త శుంభద్దంతి హయముఖ్య 
వస్తువులెవ్వని యింట విస్తరిల్లు 

ధరవంతుకెక్కు కందనవోలి దేశంబు 
గణుతింప నెవ్వని కాణయాచి 


34 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


సిరులనొప్ప నలంపూరి సీమకెల్ల 
“నాడగౌడును దేశాయి నాడకరణ” 
మనెడు విఖ్యాతి యెవ్వానికలరె నతడు 
వొల్చె బిజ్జుల పెదతిమ్మ భూవిభుండు. 


భీజాపుర సామ్రాజ్యం క్రీ.శ. 1686లో అస్తమించింది. మొగలాయి చక్రవర్తుల 
స్వాధీనంలోకి వెళ్లింది. అప్పటివరకు బిజ్జులవారు పాలకులుగా ఉన్నారు. మొగలాయి 
చక్రవర్తి పంపిన గయాసుద్దీన్‌ఖాన్‌ కర్నూలును ఆక్రమించిన తర్వాత కూడ వీరికి 
కర్నూలు, అలంపురం పరగణాలపై సర్‌నాడగౌడు, సర్‌దేశాయి బిరుదాలతో 
అధికారముందేది. 'పెదతిమ్మభూపాలుని తర్వాత ఐదు తరాలవరకు ఈ బిరుదులున్నవి. 
పెదతిమ్మభూపాలుడు, కామమాంబ దంపతులకు కృష్ణ భూపాలుడు జన్మించాడు. 
ఇతనికి జనుపల్లి వెంకటరాజు కూతురైన బచ్చమాంబతో పెండ్లి జరిగింది. ఈమె 
వనపర్తి అష్టభాషాగోపాలరాయని సోదరి. కృష్ణరాయ, బచ్చమాంబలకు 
తిమ్మనభూపాలుడు జన్మించాడు. ఈయననే 'అనర్హరాఘవి కర్త తిమ్మభూపాలునికి 
యిద్దరు భార్యలు. వారు అకృమాంబ, పౌరమాంబలు. అక్క్మమాంబ పెద్ద కుమారుడు 
ధర్మభూవరుడు, రెండవ కుమారుడు కొండ నృపాలుడు. ధర్మభూవరుడు దక్కన్‌ 
సుల్తానుల పక్షాన మొగలాయి దండయాత్రలను ఎదుర్శొన్నాడు. ఇతడు శేషమాంబను 
పెండ్లి చేసుకొనగా వేంకటరమణుడను కుమారుడు పుట్టాడు. ఇక కొండ నృపాలుడు 
సీతమాంబ, కృష్ణమాంబలను పెండ్లి చేసుకున్నాడు. తిమ్మభూపాలుని రెండవ భార్యైన 
పౌరమాంబకు నరసింహనరపతి, కృష్ణభూవిభుడు, బచ్చభూపతులు జన్మించారు. 
నరసింహనరపతి చాలా యుద్దాలలో పాల్గొన్నాడు. ఈయన భార్య చెన్నమ్మ. ఆయన 
తమ్ముడు కృష్ణనృపతి కూడా పరాక్రముడే. అతనికి లకృమాంబ, తిమ్మాంబ అను 
యిద్దరు భార్యలు. మూడవ వాడైన బచ్చభూపాలుడు కూడా ఏ విషయంలో కూడ 
అన్నలకు తీసిపోనివాదే. అనర్హ రాఘవకర్తయెన బిజ్ఞుల తిమ్మభూపాలుని ఐదుగురు 
కుమారులు కూడ అసమాన తేజోవిరాజితులుగా విలసిల్లారు. తిమ్మభూపాలుని 
ఐదవతరం వాడైన నరసింహారెడ్డి కుమారుడైన కొండారెడ్డికి అలంపూరు వతన్‌, 
అమరాబాద్‌ వతన్‌లు అనుభవంలో ఉన్నవి. కొండారెడ్డి మరణించిన తర్వాత 
అత్తాకోడళ్లకు మనస్ఫర్థలు వచ్చాయి. అప్పుడు సర్మారువారి తరపున జాఫరాబాద్‌ 
మహమ్మద్‌ ఖాన్‌ వచ్చి నరసింహారెడ్డి భార్య వెంకమ్మకు అలంపురం శేరీ భూములు, 
కరోడ్డిరీ సుంకం, క్యాతూరుశేరీ, మారమునగాల జాగీరు మాత్రం యిచ్చి మిగిలిన 


చరిత్ర 35 


జాగీర్లు తదితరాలను బుణం క్రిందికి తానే జమకట్టుకొన్నాడు. అతని పాలనలోనే 
తాలూకా జాగీరు జరుగుచుండేది. కొంత కాలానికి కొండారెడ్డి భార్య లక్ష్మీదేవమ్మ 
సర్మారువారిని ఆశ్రయించింది. అప్పుడు వారు వెంకమ్మగారు అనుభవిస్తున్న శేరీలకు, 
జాగీరుకు పల్లెపాడు జాగీరును, భీమవరం శేరీని కలిపి అత్తాకోడండ్లకు చెరిసగంగా 
పంచి యిచ్చారు. వెంకమ్మ మారమునగాలలోను, లక్ష్మీదేవమ్మ ప్రాగటూరులో ఉండి 
తమ భాగాలను అనుభవించారు. 

లక్ష్మీదేవమ్మ గోపాలుపేట నుండి నరసింహారెడ్డి అను పిల్లవాడిని దత్తు 
తెచ్చుకొన్నది. యావదాస్తిని అతనికిచ్చింది. లక్ష్మీదేవమ్మ కొన్ని కారణాలవలన 
ప్రాగటూరు నుండి బోరవెల్లికి వెళ్లింది. అక్కడే మరణించింది. మారం రంగయ్య తన 
పెద్ద కూతురు చిన్నమ్మనిచ్చి నరసింహారెడ్డికి వివాహం చేశాడు. మారం రంగయ్యనే 
సంస్థాన విషయాలు చూసుకొంటూ ఉన్నాడు. దాయాదులవైరం, కొట్లాటలు, 
అనారోగ్యం కారణాలుగా బిబ్ఞాల నరసింహారెడ్డి మరణించాడు. రాణీ చిన్నమ్మ 
సాహసవంతురాలు. అనేక కష్టాలను తట్టుకొన్నది. చివరకు ప్రాణహాని ఉందన్న 
భయంతో మారువేషంలో కర్నూలు నవాబువద్దకు పారిపోయింది. అతడు చిన్నమ్మను 
తుంగభద్రానది ఒడ్డున ఉన్న తాండ్రపాడు గ్రామం వద్ద ఉండమని చెప్పాడు. 
దురదృష్టవశాత్తు సహాయం చేసే సమయంలో నవాబును ఇంగ్లీషు పోలీసులు 
పట్టుకున్నారు. కర్నూలు పరగణాను స్వాధీనం చేసుకొన్నారు. తరువాత చిన్నమ్మ 
గద్వాలసంస్థానంలోని అయిజసోంపురం చేరింది. అక్కడి అ(గహారీకులైన గోపాల 
కృష్ణాచార్యుల వారి ఆదరణలో ఉండిపోయింది. సన్‌ 1245వ హిజిరీలో చిన్నమ్మగారి 
పేరున సనదు వచ్చింది. దీనిని ఆంగ్ల పాలకులు ధ్రువీకరించారు. మరికొన్ని 
కారణాలవలన చిన్నమ్మకు పల్లెపాడు గ్రామము, మరికొన్ని శేరీభూములే దక్కినవి. 
జటప్రోలు సంస్థాన గ్రామమైన చిన్నమరూరునుండి వెంకట ధర్మారెడ్డిని దత్తు 
తెచ్చుకొన్నది. పోగొట్టుకున్న యితర శేరీలు లభించలేదు. వెంకట ధర్మారెడ్డికి యిద్దరు 
పుత్రులు. నరసింహారెడ్డి, అనంతారెడ్డి. నరసింహారెడ్డికి వనపర్తి రాణి శంకరమ్మ 
సోదరుడైన చెన్నకృష్ణారెడ్డి కూతురు సీతమ్మతో వివాహం జరిగింది. నరసింహారెడ్డి 
పల్లెపాడు గ్రామంలో చెరువులు వేయించాడు. ఉద్యానవనాలను నిర్మించాడు. దేవస్థానం 
కట్టించాడు. దానధర్మాలు చేశాడు. వీరికి చంద్రశేఖరరెడ్డి జన్మించారు. ఈయన భార్య 
సరస్వతమ్మ. చంద్రశేఖరరెడ్డి చెన్నకేశవస్వామి తిరుణాలను ప్రారంభించాడు. 
తిమ్మభూపాలుని అనర్హరాఘవాన్ని 1981లో మొదటిసారి ప్రచురించింది ఈయనే. 


36 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


వీరికి గోవర్ధనరెడ్డి, జనార్థనరెడ్డి, ఇందిరమ్మ అని ముగ్గురు సంతానం. నరసింహారెడ్డి 
రెండవ భార్యకు బిజ్ఞాల రామేశ్వరరెడ్డి జన్మించాడు. స్వదేశ సంస్థానాలు భారత 
(ప్రభుత్వంలో కలిసేవరకు వీరు జాగీర్‌దారులుగా, దేశ్‌ముఖ్‌లుగా ఉన్నారు. 
బోరవెల్లి సంస్థానం 
ఈ సంస్థానాధీశులు పాకనాటిరెడ్లు - వీరిది మిడిమిళ్ల గోత్రం. ముష్టిపల్లి 
వంశం. పోలుకంటి సోమేశ్వరుడు వీరి యిలవేల్పు. ఒకప్పుడు స్వతంత్రంగా ఉన్న 
ఈ సంస్థానం తర్వాతి కాలంలో గద్వాల సంస్థానంలో కలిసిపోయింది. బోరవెల్లి 
సంస్థ్థానాధీశులెవరో నిస్సంతుగా మరణించగా సమీప దాయాదులకు గద్వాల 
సంస్థానాథీ శ్వరులకు ఈ సంస్థానం సంక్రమించి ఉండవచ్చునని “ఆంధ్ర 
సంస్థానములు -సాహిత్య పోషణము”లో తూమాటి దోణప్ప అభిప్రాయపడ్డాడు. 
చింతలపల్లి ఛాయాపతి కవి రచించిన రాఘవాభ్యుదయ ప్రబంధంలోని 
అవతారికలో సంస్థానాధిపతుల పూర్వ చరిత్ర ఉన్నది. వీరి మూలపురుషుడు నాడగౌడు 
తమ్మారెడ్డి. బోరవెల్లి రాజధానిగా ఐజసీమను పరిపాలించాడు. ఈయన భార్య మాచమ్మ. 
వీరి కుమారుడు నల్లారెడ్డి. నల్లారెడ్డికి యిద్దరు భార్యలు. మల్లాంబ, తిమ్మాంబ. 
మల్లాంబకు పెదసోముడు, చినసోముడు అని యిద్దరు కుమారులు. తిమ్మాంబకు 
తమ్మారెడ్డి, పాపారెడ్డి అని యిద్దరు కుమారులు, మల్లాంబ అని కూతురు జన్మించారు. 
పెదసోమభూపాలునికి లచ్చమాంబతో వివాహం జరిగి వెంకటరెడ్డి అని కుమారుడు 
పుట్టాడు. చిన సోమభూపాలునికి సంతతి ఉన్నట్లు కన్పడడంలేదు. గద్వాల పెద 
సోమభూపాలుని కూతురు గిరియమ్మ చినసోమభూపాలుని భార్య. ఈమెనే వెంకటరెడ్డిని 
పెంచి పెద్ద చేసింది. ఇతనిని పద్దెనిమిదవ శతాబ్టివాడుగా భావించవచ్చు. వీరి 
సంస్థానంలో లయగ్రాహి గరుడాచలకవి, చింతలపల్లి ఛాయాపతి వంటి మహా ఉ 
ద్దండ పండితులు సాహిత్య చరిత్రలో కన్పడుతున్నారు. చింతలపల్లి ఛాయాపతిని 
వెంకటరెడ్డి ప్రభువు ఆదరించాడు. లయగావా గరుడాచలకవి గద్వాల 
పెదసోమభూపాలుని కాలంవాడు. ఇతడు తన కౌసలేయ చరిత్రంలో గిరియమ్మను 
ఈ విధంగా స్తుతించాడు. 
ఉ॥॥ శ్రీవిలసిల్లు బోర్వెల్లి పురిన్‌ తెలిదీవిని నిల్చువైఖరిన్‌ 
భావము రంజిలన్‌ నిలిచి భాసిలు కేశవదేవుడాత్మవ 
క్షోవితతాలయంబునను గూర్నిని నిల్చిన రీతిని నిల్చుతన్‌ 
శ్రీ వనితా శిరోమణిని శ్రీ గిరియమ్మ గృహాంతరంబునన్‌ 


చరిత్ర 37 


చింతలపల్లి ఛాయాపతి తనను ఆదరించిన నాడగౌడు వెంకటరెడ్డిని స్తుతించిన 
ఒక్క పద్యాన్ని చూద్దాం. 
పీ ధరము వంచినవాని ధరము ైెంచినవాని 
భూతిభుజాబలఖ్యాతి మీరు 
నగము దాల్చిన వాని నగము వ్రాల్చినవాని 
ప్రాభవ వైభవ ప్రొఢినాపు 
అగము దాచినవాని అగము నాచనివాని 
మానాతిశయధైర్య మహిమదెగడు 
అచలమీనినవాని నచలమూనినవాని 
స్థిరధృతి (ద్రఢిమ ప్రసిద్ధినాచు 
నౌరతత్తద్గుణోప మానాన పాయ 
ధర్మసౌభాగ్య విజయావధానియగుచు 
ప్రోఢధాత్రీశ మాత్రుడె నాడగాౌని 
విమలకులుల తలమిన్న వెంకటన్న 
వెంకటరెడ్డి ప్రభువు తనను “ఆంధ్రగీర్వాణ కవితా నవఘంట సురత్రాణ 
బిరుదాంక సర్వంకష ప్రజ్ఞా గరిష్ట కాష్ట్రావధాన సంధానప్రశస్తూనిగా పలుకరించినట్లు 
ఛాయాపతి చెప్పుకున్నాడు. 
ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలో పూర్వం గద్వాల, బోరవెల్లి, అలంపురం 
సంస్థానాలతో పాటు రాజోలి కూడ ఒక చిన్న సంస్థానంగా ఉండేది. అయితే దానిని 
గద్వాల రాజుల తమ సంస్థానంలో కలుపుకున్నారు. రాజోలి ప్రభువైన ముష్టిపల్లి 
వెంకటభూపాలుడు సంకీర్తనాకారుడు, శతకకర్త, ద్విపదకావ్యకర్త. పెదసోమనాద్రికి 
సమకాలీనుడు. 


జోగులాంబ గద్వాల జిల్లా-శాసనాలు 


జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంవురం శాసనాలకు నెలవుగా 
ఉంది. అనేక రాజవంశాలు వేయించిన శాసనాలు యిక్కడ కన్పడుతున్నవి. 
అలంపురంతోపాటు గద్వాలలో కూడా శాసనాలున్నవి. 


38 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


బాదామీ చాళుక్య శాసనాలు 


అలంపురం తాలూకా ఆమిదేలపాడులో విక్రమాదిత్య సత్యాశయుని 
తామశాసనం లభించింది. ఈ విక్రమాదిత్య సత్యాశ్రయుడు రెండవ పులకేశి 
కుమారుడు. పటుంకల్లు అనే గ్రామాన్ని దానమిచ్చు సందర్భంలో దీనిని వేయించాడు. 
ఈ శాసన కాలం క్రీ.శ. 659-660. దీనిలో నాలుగు రేకులున్నవి. 

విక్రమాదిత్య సత్యాశ్రయుని కుమారుడైన వినయాదిత్యుడు క్రీ.శ. 683లో 
పల్లెపాడు తామశాసనాన్ని వేయించాడు. దీనిలో మూడురేకులున్నవి. వేదవేదాంగ 
వేత్తయెన మాధవస్వామికి పళలియళ గ్రామాన్ని అగ్రహారంగా యిచ్చే సందర్భంలో 
దీన్ని వేయించాడు. నేటి పల్లెపాడే నాటి “పళియళి గ్రామమై ఉండవచ్చునని 
పరిశోధకుల అభిప్రాయం. 

వినయాదిత్యుని కుమారుడైన విజయాదిత్యుడు అలంపురంలో శాసనము 
వేయించాడు. ఇది సంస్కృత భాషలో ఉంది. రాజు అనుమతితో ఈశానాచార్యుడు 
ప్రాకారబంధాన్ని నిర్మించడం యిందులోని విషయం. ఈ శాసనకాలం క్రీ.శ. 
713-714. 


రాష్ట్రకూట శాసనాలు 

రాష్ట్రకూట (ధ్రువ మహారాజు హళగన్నడ భాషలో ఈ శాసనాన్ని వేయించాడు. 
(ధువమహారాజు ప్రథమ రాజ్య సంవత్సరం క్రీ.శ. 780-781లో బలమహారాజు 
పశ్చిమ ద్వారాన్ని నిర్మించి దానము చేయు సందర్భంలో ఈ శాసనాన్ని ప్రకటించాడు. 

ప్రభూతవర్ష మహారాజు రాజ్యాభివృద్ధికి ఉత్తరేశ్వరునికి దానమిచ్చు సందర్భంలో 
శ్రీమారుడు అలంపుర శాసనం వేయించాడు. రాష్టకూట రెండవ గోవిందవల్లభునికి 
ప్రభూతవర్షుడు అని బిరుదున్నది. 

బలవర్మమహారాజు అలంపురం శాసనంలో తాను చోళ, కళింగ, భల్లాల, 
వేంగీ రాజులను ఓడించినట్లు చెప్పుకున్నాడు. ఈ శాసనం బ్రహ్మేశ్వర క్షేత్ర మహిమను 


వెల్లడిస్తుంది. 
ఇతర శాసనాలు 


కళ్యాణీ చాళుక్య మొదటి జగదేవమల్ల జయసింహుని తనయుడు మొదటి 
సోమేశ్వరుని పాలనాకాలమైన క్రీ.శ. 1051లో తైలోక్యమల్ల సోమేశ్వరుడు అలంపుర 


చరిత్ర 39 


శాసనం వెయించాడు. అలంపురంలో కొందరు వృత్తులు పెట్టిన సందర్భంలో ఈ 
శాసనం వేశారు. ఇది కన్నడ భాషలో ఉంది. 

అలంపురం స్టానాపతి సోమేశ్వరరాసి భట్టారకుడు కాసెనాభోజకు చేసిన 
దానాన్ని సోమేశ్వరరాసి అలంపుర శాసనం తెలుపుతున్నది. ఇది కన్నడ భాషలో 
ఉంది. 

కళ్యాణీ చాళుక్య త్రైలోక్యమల్లుని సామంతుడు ఇరుగణచోళుడు. ఇతని ఆర్థిక 
వ్యవహారాల మంత్రి మాణికసెట్టి. బ్రహ్మేశ్వర దేవరకు పూర్వమర్యాదానుసారం కొన్ని 
వస్తువులపై సుంకాధికారం సమర్పించిన సమయంలో మాణికశెట్టి అలంపురశాసనం 
ప్రకటించబడింది. చాళుక్యరాజుల నాటి పన్నుల విషయాలను తెలుసుకొనుటకు 
యిది ఉపయోగకారి. దీనికాలం క్రీ.శ. 1056. 

కళ్యాణీ చాళుక్య ప్రభువుల సామంతుడైన ఇరుగణచోళుడు అలంపురంలోని 
శ్రీ సిద్ధాసోమేశ్వరుని మఠంలో ఉన్న కాలాముఖ తపోధనులకు దానములిచ్చు 
సందర్భంలో ఇరుగణచోళుని అలంపుర శాసనం వేయబడింది. ఇది కన్నడలో 
ఉంది. 

(పెగ్గడ దేవపయ్య నగరేశ్వరపు లోకాభరణ పండితునికి, భుజంగేశ్వర దేవరకు 
దానము చేసిన విషయాలు ప్రెగ్గడదేవపయ్య అలంపుర శాసనంలో కన్పడుతున్నది. 
ఈ శాసన కాలం క్రీ.శ. 1060. అలంపుర క్షేత్రాధిదేవత శ్రీ జోగులాంబదేవి ప్రశంస 
యిందులో ఉంది. ఈ డ్రైగ్గడ దేవపయ్య దాన శాసనాలు మరో రెండు కూడ ఉన్నవి. 
వాటి కాలం క్రీ.శ. 1060. 

పులియన్నణ్ఞ అలంపురం శాసనంలో అతను ఇరుగయ్య దేవాలయం 
ఎత్తించినట్లుంది. అయిజలోని కొందరు ప్రముఖులు శ్రీ బ్రహ్మేశ్వరస్వామి అంగరంగ 
భోగాలకు దానాలిచ్చు సందర్భంలో చిద్దనచోళ మహారాజు అలంపుర శాసనం వేశారు. 
చిద్దనచోళ మహారాజు ఐజ పాలకుడు. ఈ శాసన కాలం క్రీ.శ. 1067. ఇతడే 
1073లో బ్రహ్మేశ్వర స్వామికి భోగములకు, స్థానాపతి బ్రహ్మరాశి భట్టారకునకు 
దానమిచ్చు సందర్భంలో మరియొక శాసనాన్ని వేయించాడు. 

భువనైకమల్లుని చివరిరాజ్యసంవత్సరంలో అతని మహామాత్యుడు నారణమయ్య 
శ్రీ (బ్రహ్మేశ్వరదేవుని రంగభోగాలకు, పంచోపచార పూజలకు అనేక వృత్తులను 
పెట్టుసందర్భంలో ఒక శాసనాన్ని ప్రకటించాడు. ఈ శాసన కాలం క్రీ.శ. 1076. 
చోడమహారాజు అలంపుర శాసనం క్రీ.శ. 1076-1077లో వేయించబడింది. కన్నడ 


40 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


భాషలోనున్న ఈ శాసనం కూడ దానశాసనమే. దానరక్షణ వలన కలుగు పుణ్యఫలం, 
దానచ్చేదనం వలన సంభవించే పాపం యిందులో తెలుపబడింది. ఐజరాజైన 
వైదుంబమల్ల మహారాజు క్రీ.శ. 1077-78లో (బ్రహ్మేశ్వర స్వామి పూజ కొరకు, 
సోమేశ్వర రాసి భట్టారకునకు దానం చేసే సందర్భంలో శాసనాన్ని ప్రకటించాడు. 

మహాస్థానాధిపతి ధరణీంద్ర రాశి పండితుని పాలనలో సమస్త ప్రజల అలంపుర 
శాసనము వేయబడింది. దీనికాలము క్రీ.శ. 1077-1078. క్రీ.శ. 1078-79లో 
బ్రహ్మేశ్వర దేవర మహాస్థానాధిపతి సోదెరస భట్టారకునికి పలువురు దానమిచ్చు 
సందర్భంలో మరో అలంపుర శాసనం వచ్చింది. క్రీ.శ. 1079-1080 సంవత్సరంలో 
వేయించిన వైదుంబమల్లమహారాజు అలంపుర శాసనం కూడ బ్రహ్మేశ్వర స్వామికి 
సమర్పించిన దానశాసనమే. 

ప్రెగ్గడ మల్లపయ్య, వ్యోమ శివపండితుడు, పంచరాసి పాదముల పరివారం 
కలిసి మావతి నాయకునికి దానమిచ్చిన విషయం పెగ్గడ మల్లపయ్య ఆదుల అలంపుర 
శాసనంలో ఉంది. దీనికాలం క్రీ.శ. 1081-1082. 

క్రీ.శ. 1085-86లో ప్రకటించిన అలంపుర శాసనంలో వృత్తుల ప్రసక్తి 
ఉన్నది. చాళుక్య త్రిభువన మల్ల ఆరవవిక్రమాదిత్యుడు యిందులో ప్రశంసించబడ్డాడు. 
కీ.శ. 1086-87లో సోమేశ్వర రాసిభట్టారకులకు దానిమిచ్చిన సందర్భంలో చాళు 
క్య విక్రమశకము 11 నాటి అలంపుర శాసనం వేయబడింది. క్రీ.శ. 1088-1089లో 
వేయబడిన అశేష ప్రజల అలంపుర శాసనంలో మాధవదేవరకు దానం చేసిన విషయం 
రాయబడింది. 

తలారి బ్రహ్మయ నాయకుని కుమార్తె చాకమ్మ మాధవదేవర కొనర్చిన 
భూదానాన్ని తెలిపే చాకమ్మ అలంపుర శాసనం కాలం క్రీ.శ. 1091 క్రీశ. 
1096-1097లో చోళమహారాజు అలంపుర శాసనంలో దానప్రసక్తి ఉంది. 

త్రిభువనమల్ల ఆరవవిక్రమాదిత్యుని పట్టమహిషి అభినవ సర్వస్వతిమన్నాదేవి 
(బ్రహ్మేశ్వరస్వామి రంగభోగానికి ఒక గ్రామాన్ని అగ్రహారంగా యిచ్చు సందర్భంలో 
ఒక శాసనాన్ని వేయించింది. ఈ శాసనకాలం క్రీ.శ. 1101-1102. ఈమెదే మరో 
దానశాసనం ఇదే కాలంలో ఉంది. 

వైదుంబమల్ల మహారాజు మహాస్థానాధిపతి సోమేశ్వర రాసి భట్టారకునికి, 
బ్రహ్మేశ్వర దేవుని ప్రీతికి దానధర్మములు చేసే సందర్భంలో వైదుంబమల్ల మహారాజు 
అలంపుర శాసనం వేయబడింది. దీనికాలం క్రీ.శ. 1101-1102. క్రీశ. 


చరిత్ర 41 


1104-1105లో ప్రకటించబడిన చోళమహారాజు అలంపుర శాసనంలో పుల్లూరు 
(గ్రామాన్ని దానం చేసిన విషయముంది. 

హల్లకరసర చాళుక్యుడు తనగురువు కనక సేనాభట్టారకునికి భూదానం చేసే 
సమయంలో హల్లకరసర పూడూరు శాసనం వేయించాడు. దీనికాలం క్రీ.శ. 
1104-1105. త్రిభువనమల్ల దేవుని వర్ణనతో ఉన్న అభినవసరస్వతి అలంపుర 
శాసనము (1107-1108)లో భూమిని, ఇండ్లను దానమిచ్చు అంశముంది. 

మల్లరసు అలంపుర శాసనం (క్రీశ. 1108-1109), బీక్కరసు అలంపుర 
శాసనము (క్రీ.శ. 1110-1111), అభినవ సరస్వతి, నిజమహాదేవి అలంపుర శాసనం 
(క్రీ.శ. 1114-15), మల్లరస అలంపుర శాసనం (క్రీశ. 1114-1115), దానపయ్య 
అలంపుర శాసనం (క్రీ.శ. 1158-1159)లలో కూడ దానవిషయము ప్రధానంగా 
ఉంది. 

ఇరుగణచోళుని అలంపుర శాసనంలో తైలోక్యమల్ల సోమేశ్వరుని ప్రశంస, 
చిద్దనచోళుని అలంపుర శాసనంలో తైలోక్యమల్లుడు, చిద్దెనచోళుని ప్రశంస 
ఉన్నవి. వడ్డెరావుల దండ నాయకుని అలంపుర శాసనం (క్రీ.శ. 1163-64లో 
బ్రహ్మేశ్వరస్వామి కైంకర్యాలకు దానంచేసిన విషయముంది. 

భుజబలమల్ల ఆహవమల్లదేవుని శాసనాన్ని క్రీ.శ. 1184లో వేశారు. ఇందులో 
కొందరు వర్తకులు తాము జరిపే లావాదేవీలకు నిర్గీత కట్టడిని పెట్టుకొని, ఆ సుంకాన్ని 
దేవునిసేవలకు వినియోగించాలని ఉంది. సంగమేశ్వర దేవాలయ గుడిశిఖరం, 
మండపం, భవంతి పాడైపోయి ఉండగా కందనవోలు పెద్దకరణం వాటిని జీర్ణోద్ధరణ 
చేసినట్లు కందనవోలు పెద్ద కరణం కూడలి సంగమేశ్వర శాసనంలో ఉంది. దీని 
కాలం క్రీ.శ. 1898. 

మమ్మిడి బ్రమ్మిపెట్టి తదితరులు దానం చేసిన విషయాన్ని తెలిపే అలంపురం 
శాసనం క్రీ.శ. 1299లో వేయబడింది. పెద్ద కాచెప్పాడయలు కెమిదేవుని వీరయ్యగారికి 
సారంగిపురాన్ని దానమిచ్చు విషయం విజయనగర శాసనాలలో ఒకటైన పెద్ద 
కాచెప్పాడయల అలంపుర తామశాసనంలో ఉంది. దీని కాలం క్రీ.శ. 1467. 

శ్రీకృష్ణదేవరాయలచే బసవప్పయ్య పాలకునిగా నియమించబడ్డాడు. 
బసవప్పయ్య అనుచరుడు నారాయణయ్య. ఇతడు చెన్నుపాడు గ్రామాన్ని అగ్రహారంగా 
దేవరకు సమర్పిస్తూ శాసనాన్ని రాయించాడు. ఈ నారాయణయ్య ఆలంపుర శాసనం 
కాలం క్రీ.శ. 1521 ఇతనిదే. యిదే కాలంలో మరియొక శాసనం కూడ ఉంది. 

క్రీ.శ. 1526లో వేయించిన చినపెద్దినాయని అలంపుర తామశాసనంలో 
నవబ్రహ్మేశ్వరాలయాల అమృతపళ్లకు, అంగరంగవైభవాలకు చెన్నపల్లి గ్రామాన్ని 


42 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


యిచ్చినట్లు ఉంది. గోకులపాడు గ్రామాన్ని చెన్నుపాడు చెన్నకేశవస్వామి సేవలకుగాను 
దానిమిచ్చినట్లు పెద్దినాయకుని చెన్నిపాడు శాసనంలో ఉంది. ఈ శాసనకాలం క్రీ.శ. 
1527. ఇదే చెన్నిపాడు కేశవస్వామికి పూసలపాడు గ్రామాన్ని దానమిచ్చే సందర్భంలో 
దీక్షితయ్య చెన్నిపాడు శాసనం వేశారు. దీనికాలం క్రీ.శ. 1528. 

అలంపురంలో కామాక్షీదేవిని ప్రతిష్టించిన సందర్భంలో వేయించిన ఐతరాజు 
అలంపుర శాసనం ఒకటి ఉంది. దీని కాలము క్రీ.శ. 1355. గద్వాల ప్రాంతములోని 
చాగదొణ గ్రామంలో చింతల చెరువు తూముకట్టించి నాగాబత్తునికి చెరువుక్రింద 
పొలాలు దానమిచ్చిన సందర్భంలో పొదెల ఇంద్రరాజకీయ దేవుని చాగదొణ శాసనం 
వేశారు. అలంపురంలో ఉన్న రాయిదేవ మహారాజు శాసనంలో నరసింహదేవరకు, 
ప్రయాగదేవరకు తోటను దానమిచ్చు విషయం పేర్కొన్నారు. 

సంగమేశ్వర క్షేత్ర సందర్శకులను ఉచితంగా నదిని దాటించడానికి బెస్తలకు 
మాన్యమిచ్చే అంశం మైలల మహాదేవి కూడలి సంగమేశ్వర శాసనంలో ఉంది. మైలం 
దేవి త్రిభువన మల్ల చక్రవర్తి కూతురు. గద్వాలకు సమీపంలోని చాగదొణలో పొదిలె 
చంద్రాజీరావు శాసనం ఉంది. పొలమును దానమిచ్చే విషయమిందులో ఉంది. 

చాళుక్యుల జన్మభూమి అగుటవల్లనే వారు తుంగభద్రాతీరమందలి 
అలంపురంలో బ్రహ్నేశ్వరస్వామి ఆలయ సముదాయమును చాళుక్య వాస్తు శైలిలో 
నిర్మించారు. సంగమేశ్వర ఆలయం కూడ చాళుక్య శిల్పనిర్మాణమే. ఇంతేగాక చాళు 
క్యులు ఎక్కడకూడ ఈ ప్రాంతాన్ని జయించినట్లు చెప్పుకొనలేదు. కావున అలంపురం 
తదితర కృష్ణానది దక్షిణోత్తర తీర ప్రాంతాలను చాళుక్యుల మాతృభూమిగా 
నిర్ణయించవచ్చునని “పాలమూరు జిల్లా శాసనాలు చరిత్ర-సంస్కృతి” సిద్ధాంత 
(గ్రంథంలో డా॥ గంగాపురం ఇందిర అభిప్రాయపడ్డారు. బాదామి చాళుక్యుల శాసనాల 
వలన ఈ ప్రాంతంలో సాంగవేదవిధులు, శైవాగమవేత్తలు విరివిగా ఉన్నారని, ఆ 
మహారాజులు ఆయా విద్యలను పోషించినారని తెలుస్తున్నది. రెండవ పులకేశి 
సార్వభౌములు అలంపురంలో ద్రావిడనాగరశైలుల సమన్వయంతో బ్రహ్మేశ్వరాలయాన్ని 
నిర్మించి నూతన వాస్తురీతికి మార్గదర్శకుడయ్యాడు. ఇది చాళుక్య శిల్బశైలిగా విఖ్యాతి 
పొందింది. 

రాష్ట్రకూటుల శాసనముల వలన బలవర్మమహారాజు ధారావర్చుని రాజ్య 
కాలంలో అలంపురాన్ని పాలించినట్లు తెలుస్తున్నది. రకరకాల సుంకాలు, 
భూమికొలతలు, నాణాలు, ధాన్యపు కొలతలు తదితరాలు శాసనాలలో దర్శనమిస్తున్నవి. 


ఈడణమెడ్సుల 


చరిత్ర 43 


3. సంస్కృతి 


జోగులాంబ గద్వాల జిల్లాలోని అనేక ప్రదేశాలు ప్రకృతి అందాలకు 
పట్టుగొమ్మలు. ఇది భౌగోళికంగా సుసంపన్నమైన ప్రాంతం. సారవంతమైన భూములు, 
కృష్ణాతుంగభద్రానదులు, ఖనిజాలు, సాగునీరు కాలువలతో విలసిల్లుతున్నది. అటవీ 
ప్రాంతం తక్కువ. గిరిజన జాతుల ఉనికి కూడ తక్కువే. అనేక రాజవంశాలు 
పరిపాలించిన ప్రదేశం కావడంతో స్థానికంగా గొప్ప చరిత్ర, నాగరికత, సంస్కృతి 
వికసించాయి. 

అనేక కళలు, విద్యలు, వేదశాస్తాలు, సాహిత్యం, శిల్పసంపదతో అలరారే 
దేవాలయాలు, జాతరలు, పండుగలు, పర్యాటక ప్రదేశాలు మొదలగు వాటితో ఇక్కడి 
సంస్కృతి విలసిల్లుతున్నది. 


దేవాలయాలు 


అలంపురం : ఇది తుంగభద్రా తీరంలో ఉంది. అలంపురానికి హలంపురం, 
హతంపురం, హేమలాపురం, ఎల్లమ్మపురం అని వివిధపేర్లు ఉన్నవి. పూర్వం దీనిని 
అయిజెనాడు అని పిలిచేవారు. చాళుక్యవిషయంలో యిది ఒకభాగంగా ఉండేది. 
అలంపురం తాలూకాలోని సాతానికోట తొలి ఆంధ్ర రాజులైన శాతవాహనుల 
జన్మస్థలం కావచ్చునని కొందరు చారిత్రకుల అభిప్రాయం. నవ బ్రహ్మలపేరిట 
ఆలయాలు వెలయడం ఈ క్షేత్రం ప్రత్యేకత. బాల బ్రహ్మేశ్వరుడు యిక్కడి ప్రధానదైవం. 
ఈ స్వామికి ప్రతియేటా శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి. డుంఠిగణపతి 
దేవాలయం, కామాక్షీ దేవి ఆలయాలు యిక్కడ ఉన్నవి. ఇక్కడ 
ఉన్న మహాద్వారాన్ని శిల్పదృష్టితో చూసినప్పుడు చాలా గొప్పది. దీన్ని మూడు 
అంకణాలుగా విభజించారు. పైకప్పు బండలకు మూడు అంకణాల్లో త్రిమూర్తులను 
చెక్కారు. ఇక్కడి బాలబ్రహ్మేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో చేరకపోయినా క్షేత్ర 
మహాత్యంలో జ్యోతిర్లింగం అని చెప్పబడ్డాడు. బాలబ్రహ్మేశ్వరుడిని సేవిస్తే ఎలాంటి 


44 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


కష్టానష్టాలు రావని భక్తుల నమ్మకం. స్థలపురాణంలో ఈ క్షేత్రం దక్షిణకాశిగా, 
భాస్మరక్షేత్రంగా, పరుశురామక్షేత్రంగా వర్ణించబడింది. 

పద్దెనిమిది శక్తిపీఠాలలో ఐదవదైన జోగులాంబ అమ్మవారి ప్రాచీనాలయం 
క్రీశ. 7వ శతాబ్దంలో నిర్మించబడింది. 9వ శతాబ్దంలో ఆదిశంకరుడు ఈ 
దేవాలయంలో శ్రీచక్ర ప్రతిష్ట చేసినట్లు జనం వాడుకలో ఉంది. 600 సంవత్సరాల 
తర్వాత ధ్వంసమైన పాత ఆలయం ఉన్నచోటనే నూత్న ఆలయం నిర్మించారు. ఈ 
ఆలయం చుట్టూ జలకుండం, మధ్యలో దేవాలయం, మండప స్తంభాలమీద అష్టాదశ 
శక్తి మూర్తులు చెక్కబడ్డాయి. 

అలంపురంలో ఇవేకాక నరసింహాలయం, సూర్యనారాయణ స్వామి 
దేవాలయం, పాపవినాశినీ తీర్ధం, కూడలి సంగమేశ్వరాలయం తదితర దేవాలయాలు 
ఉన్నవి. ఈ ఆలయ ఆవరణలో షా అలీపహిల్వాన్‌ సమాధి ఉంది. ప్రతి సంవత్సరం 
ఇక్కడ ఉర్సు జరుగుతుంది. 

అలంపురానికి, కాశీకి చాలా పోలికలున్నాయి. కాశీలో 64 ఘట్టాలుండగా 
అలంపురంలో కూడ 64 ఘట్టాలున్నవి. కాశీలో త్రివేణీ సంగమముంటే అలంపురంలో 
కృష్ణా తుంగభద్రా సంగమముంది. ఇక్కడి బాలబ్రహ్మేశ్వర లింగం మహా ఓషధీ 
సంస్కారం పొందిన మహిమాన్విత రసలింగం. 

ఇక్కడ (శావణమానంలో శ్రీస్వామి, అమ్మవార్లకు విశేష పూజలు, 
ఆశ్వీజమాసంలో దేవీశరన్నవరాత్రులలో జోగులాంబ అమ్మవారికి నవరాత్రి 
ఉత్సవాలు, మాఘమాసంలో శ్రీ అమ్మవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి 
సందర్భంగా శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి. అలంపురం క్షేత 
మహాత్యాన్ని తెలిపే సాహిత్యం విరివిగా వచ్చింది. అందులో గడియారం రామకృష్ణశర్మ 
పరిష్కరించిన “శ్రీమదలంపుర క్షేత్ర మాహాత్య్యంి, దోమా వెంకటస్వామిగుప్తాగారి 
బ్రహ్మేశ్వర పురాణం) గడియారం రామకృష్ణశర్మగారి 'అలంపుర క్షేతం”, బొద్దుచర్ల 
చెన్నకృష్ణకవి “సతీబాల బ్రహ్మేశ్వర పరిణయం” ముఖ్యమైనవి. 
చెన్నకేశవాలయం-ఉండవెల్లి : అలంపురానికి సమీపంలో ఉండే ఉండవెల్లిలో 
చెన్నకేశవాలయం పురాతనమైనది. ప్రసిద్ధమైనది. నల్లరాతితో చేసిన చెన్నకేశవుని 
మూర్తి మనోహరంగా ఉంటుంది. ఈ స్వామికి పుష్యంలో పూర్ణిమనుండి తదియ 
వరకు నాలుగు దినాలు ఉత్సవాలు నడుస్తాయి. చెన్నకేశవునితో పాటు ఈ గ్రామంలో 


హేమలాంబ కూడ ప్రసిద్ధం. 


సంస్కృతి 45 


చెన్నకేశవాలయం-చెన్నిపాడు : ఇక్కడ చెన్నకేశవుడిని క్రీ.శ. 11వ శతాబ్దంలో 
కేసనమయ్య కట్టించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. ఈ స్వామి పేరుమీదనే ఈ 
గ్రామానికి చెన్నునిపాడు అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది చెన్నిపాడు అయింది. 
క్రీ.శ. 1521లో ఈ గ్రామాన్ని కృష్ణదేవరాయలు అలంపురం బ్రహ్మేశ్వరస్వామికి 
దానం చేసి వెళ్లాడు. ఆ తర్వాత క్రీ.శ. 1527లో అలంపురం సీమను పాలించిన 
పెదనాయుడు ఇక్కడి చెన్నకేశవుడికి 'గోకులపాడు” అనే గ్రామాన్ని దానం చేశాడు. 
వెంకటనారాయణస్వామి ఆలయం-రాజోలి : రాజోలి తుంగభద్ర తీర ప్రాంత గ్రామం. 
ఇక్కడ వెంకటనారాయణస్వామి ఆలయం కోటలోపల ఉంది. తుంగభద్ర యిక్కడ 
రెండుపాయలుగా చీలి ప్రవహిస్తుంది. నది ఒడ్డున రామేశ్వరాలయం కూడ ఉంది. 
రాజోలి పరిపాలకులలో ముష్టిపల్లివేంకట భూపాలుడు ముఖ్యుడు. ఆయన 'దివ్యదేశ 
మహాత్య దీపిక” అని ద్విపద గ్రంథం, రాజోలి వేంకటేశ్వర శతకం, రాజోలి 
వేంకటేశ్వరకీర్తనలు రచించాడు. దివ్యదేశమహాత్య దీపికలో వెంకటనారాయణ స్వామి 
ప్రస్తావన ఉంది. దీనిని బట్టి ఈ ఆలయం 300 లేదా 400 సంవత్సరాల క్రిందటిది 
అని చెప్పవచ్చు. ఇక్కడ జ్యేష్ట పూర్ణిమ నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 
ఆంజనేయస్వామి -బీచుపల్లి : ఇక్కడి ఆంజనేయస్వామి చాలా ప్రసిద్దుడు. పవిత్ర 
కృష్ణానదీ తీరాన ఈ క్షైత్రముంది. ఈ క్షైత్రమందలి ఆంజనేయునికి ఇరువైపులా 
శంఖ, చక్రాలుండుటచే యిది వ్యాస ప్రతిష్టయని ప్రతీతి. 16వ శతాబ్దంలో ఈ 
ప్రతిష్ట జరిగి ఉండవచ్చు. దేవాలయ నిర్మాణాలు గద్వాల సంస్థాన ప్రభువులచే జరిగినవి. 
వైశాఖ శుద్ధ పౌర్ణమికి స్వామి ఉత్సవం జరుగుతుంది. ఇక్కడి స్వామిని 
మహామహిమాన్వితుడని భక్తులు భావిస్తారు. ఇచ్చట అనువంశికంగా వాల్ళీకులే 
అర్చకులు. వారికి తోడుగా మాధ్వ బ్రాహ్మణులున్నారు. 

మల్దకల్‌ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయం : నేడు మల్దకల్‌గా పిలవబడుతున్న 
ఈ (గ్రామానికి మదల్మల్‌, మొదలకల్లు, గిరీశాచాలం అని పేర్లున్నవి. ఇది 
గద్వాల-అయిజ రహదారిలో ఉంది. దీనిని ఆదిశిలాక్షేత్రం అని కూడ అంటారు. 
కన్నడ భాషలో 'మొదలు అనగా ఆది” అని, కల్లు అనగా రాయి అని అర్థం. 
(బ్రహ్మాండ పురాణంలో నాలుగు అధ్యాయాలలో ఈ క్షేత్రమహాత్యం ఉంది. పరమేశ్వరుడు 
యిక్కడ తపస్సు చేసి భగవంతుని సాక్షాత్మారం పొందాడట. ఈశ్వరుడు కృతయుగంలో 
భగవంతుని దశావతారాలను ఘనంగా స్తుతించగా దానికి మెచ్చి ఈ ఆదిశిలకు 
గిరీశాచలమని పేరు పెట్టాడు. తాను ఆ శిలలో స్వయంభువుగా శ్రీనివాస రూపాన 


46 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


వెలిసేటట్లు వరమిచ్చారు. అదే ప్రకారం శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, వరాహస్వామి, 
ఆంజనేయుడు ఒకే శిలయందు ఉద్భవించాడు. ఇక్కడి క్షేత్రమూర్తి పరమేశ్వరుడు. 
ప్రతిసంవత్సరం మార్గశుద్ధ పంచమి మొదలు బహుళ విదియవరకు స్వామివారి 
(బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడి ప్రజలు తాము స్వయంగా తిరుపతి వెళ్లరు. 
ఎవరైనా బంధువులు తీసుకువెళ్లే వారివెంట వెళ్లారట. తిమ్మప్పగా ఈ స్వామి ప్రసిద్ధం. 
ఇక్కడ జరిగే జాతర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అతిపెద్దది. ఇక్కడి ప్రజలు ఇండ్లపై 
రెండో అంతస్థును కట్టరు. స్వామివారి గోపురం కంటే ఇండ్లు ఎత్తుగా ఉండరాదని 
వారి నమ్మకం. 

చింతరేవుల ఆంజనేయస్వామి దేవాలయం : ఇది కృష్ణానదీ తీర క్షేత్రం. ఇచ్చటి 
ఆంజనేయస్వామి విగ్రహం ఊర్థ్వ దృష్టిని కల్గియున్నది. 500 సంవత్సరాల క్రితం 
చంద్రికాచార్యులనబడే శ్రీవ్యాసయతీం(ద్రులచే ప్రతిష్టించబడింది. మొదల్‌కల్‌ 
శేషదాసులు తపస్సుచేసి యిక్కడి స్వామిని శాంతింప చేశారని చెప్తారు. ఇక్కడి అర్చకులు 
గద్వాల కేశవాలయం : పూడూరి చెన్నకేశవుడు గద్వాల సంస్థాన ప్రభువుల కులదైవం. 
అక్కడున్న స్వామినే తెచ్చి యిక్కడ ప్రతిష్టించారని చరిత్రకారుల కథనం. ఈ ఆలయం 
విశాలమైన ప్రాకారాలతో ఎత్తయిన గోపురాలతో గంభీరంగా కనిపిస్తుంది. 
'పెదసోమనాద్రి, చినసోమనాద్రి, చిన్నసోమభూపాలుడు తదితర రాజులు ఆలయాన్ని 
అభివృద్ధిపథంలో నడిపించారు. ఇక్కడి పెద్దగంట చూడదగింది. కొంతకాలం 
కేశవాలయం నిత్యపూజలకు దూరమైంది. ఇప్పుడది మంత్రాలయం రాఘవేంద్రస్వామి 
మఠం వారి ఆధ్వర్యంలో ఉంది. స్వామివారికి సేవలలో కొరతలేదు. 

సద్దలోనిపల్లె కృష్ణమందిరం : సద్దలోనిపల్లె మల్దకల్లు మండల గ్రామం. సుమారు 
400 సంవత్సరాల క్రితం ఇక్కడ కృష్ణస్వామి స్వయంభువుగా వెలిశాడు. 
శ్రీకృష్ణజన్మాష్టమికి ఐదురోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం 
విజయదశమినుండి దీపావళివరకు ప్రతిరోజు పల్లకీసేవ జరుగుతుంది. 

పాగుంట వేంకటేశ్వరస్వామి : ఇది గద్వాలకు సమీపంలో ఉన్న కాలూరు-తిమ్మన్‌దొడ్డి 
మండలంలోని గ్రామం. ఇక్కడి స్వామి ముందుగా రాయచూరు ప్రాంతంలోని 
ఎగర్రమొరసు గ్రామంలోని కాశిబావిలో ఉండెనట. ఈ క్షేత్రం పేదల తిరుపతిగా 
ప్రసిద్ధికెక్కింది. స్వామివారి తీర్థాన్ని కండ్లల్లో వేసుకుంటే సర్వరోగాలు నయమైతాయని 
భక్తుల నమ్మకం. దీపావళిరోజు కళ్యాణం, రథోత్సవం జరుగుతాయి. 


సంస్కృతి 47 


పూడూరు ఆలయాలు : పూడురు గ్రామం క్రీ.పూ. మహావీరుని కాలంలోనే చరిత్ర 
కలిగి ఉంది. పూడురు గ్రామం బయట వీరభద్రస్వామి దేవాలయం, మల్లికార్జునస్వామి 
దేవాలయం, గ్రామంలో చెన్నకేశవస్వామి దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయాలు 
ఉన్నవి. చాళుక్యరాజుల కాలంలో 11వ శతాబ్దంలో నిర్మాణాలు జరిగినవి. 
వీరభద్రస్వామి దేవాలయంలో 4 అడుగుల ఎత్తు శివలింగం, 6 అడుగుల ఎత్తు 
వీరభద్రస్వామి విగ్రహం ఉన్నవి. ప్రతి సంవత్సరం వీరభద్రస్వామి జాతర జరుగును. 
గద్వాల -అహోబిలమఠం : గద్వాల సంస్థానానికి, అహోవిలమరానికి మధ్య సంబంధం 
ఏర్పడి దాదాపు 300 సంవత్సరాలు కావస్తున్నది. గద్వాల రాజు సోమభూపాల్‌ 
అహోబిలమఠం 24వ జీయర్‌ పరాంకుశ యతీంద్ర మహాదేశికులు 1829-31లో 
గద్వాలకు వచ్చారు. దాదాపు 3౩ సంవత్సరాలు యిక్కడనే ఉన్నారు. 40వ జీయర్‌స్వామి 
కేశవాలయంలో భంగపడిన మూలవిగ్రహం స్థానంలో నూతన మూర్తిని ప్రతిష్టించారు. 
ఈ స్వామి గద్వాల అహోబిలమఠంలో మూడు సంవత్సరాలున్నారు. ఈ మఠానికి 
సంబంధించిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం గద్వాల పట్టణంలోని పెద్ద 
అగ్రహారంలో ఉంది. 

వేణీసోంపురం వేణుగోపాల అలయం : వేణీసోంపురం అయిజ మండలంలోని గ్రామం. 
చ్యవనమహర్షి తపస్సు చేసినందువల్ల ఆ ప్రాంతానికి చ్యవనకాజశ్రమమని పేరు వచ్చినట్లు 
పరిశోధనకులు చెప్తారు. ఇక్కడి చెరువు తవ్వకాలలో రెండు వేణుగోపాలస్వామి 
విగ్రహాలు దొరకగా ఒకటి యిక్కడ, మరి ఒకటి వల్లూరులోను ప్రతిష్టించినట్లు ఒక 
కథనం. 


జాతరలు 


జాతర శబ్దం చాలా పురాతనమైనది. జాతరలు విభిన్న సంస్కృతులను, 
సమూహాలను ఏకంచేని సంన్కృతీ మూలాలను తెలియచేస్తాయి. ఆచార 
సంప్రదాయాలకు జాతరలు (ప్రతీకలుగా నిలుస్తాయి. ఇవి తరతరాలుగా మన 
సంస్కృతిలో ఒక భాగం. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి సంవత్సరం అనేక 
జాతరలు జరుగుతున్నాయి. 

ఈ జిల్లాలో జరిగే జాతరల్లో మల్దకల్‌ జాతర అతిపెద్దది. లక్షలసంఖ్యలో 
భక్తులు యిక్కడికి వస్తారు. తిమ్మప్ప జాతరగా యిది ప్రసిద్ధం. వ్యవసాయానికి కావాల్సిన 
అనేక వస్తువులు యిక్కడ దొరుకుతాయి. మేలిరకమైన పశువులు దొరుకుతాయి. 


48 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


విందు వినోదాలకు కూడ యిది పెట్టింది పేరు. ఇక్కడ మార్గశిర పౌర్ణమికి 
(బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 

అయిజలో ఉన్న తిక్కవీరే శ్వర స్వామికి జాతర ఘనంగా జరుగుతుంది. 
తిక్కవీరేశ్వరస్వామి సమాధి ఇక్కడ ఉంది. ఏటా మాఘమాసంలో ఆరుదినాల 
ఉత్సవం, జాతర ఉంటుంది. 

రాజోలిలో కోటలోపల ఉన్న వైకుంఠనారాయణస్వామికి జ్యేష్ట పున్నమకు, 
(గ్రామంలో ఉన్న అడివేశ్వరస్వామికి మహాశివరాత్రికి జాతర జరుగుతుంది. 
అలంపురంలోని బాల బ్రహ్మేశ్వరస్వామికి శివరాత్రికి, ఉండవెల్లి చెన్నకేశవునికి పుష్య 
పూర్ణిమకు, తకృశిల రామేశ్వరస్వామికి చైత్రశుద్ధ చతుర్దశికి, పల్లిపాడు చెన్నకేశవస్వామికి 
చైత్ర పూర్ణిమకు ఉత్సవాలు, జాతరలు జరుగుతాయి. కొంకలలోని నీలకంరేశ్వరస్వామికి 
కూడ జాతర జరుగుతుంది. విఠలాపురంలో చెన్నకేశవస్వామికి శ్రావణంలో పెద్దదిన్నె 
వెంకటేశ్వరస్వామికి పుష్య మాసంలో, ఉత్తనూరు వేంకటేశ్వరునికి మాఘమాసంలో, 
గద్వాలలోని సంతానవేణుగోపాలస్వామికి మార్గశిరమాసంలో (బ్రహ్మోత్సవాలు, 
చెన్నకేశవస్వామికి మాఘ మాసంలో జాతరలు జరుగుతాయి. ఇవి చిన్నజాతర, 
పెద్దజాతరలుగా ప్రసిద్ధం. వల్లూరు వేణుగోపాలస్వామికి ఛైత్రమాసంలో జాతర 
జరుగుతుంది. గట్టు మండలంలోని గొర్లఖాన్‌దొడ్డి 'తిక్కతాత' జాతర కూడ ప్రసిద్ధమే. 

ఇంకా ఈ జిల్లాలో చాగదొన ఎల్లమ్మజాతర, క్యాతూరు ఈదమ్మజాతర, 
జమ్మిచేడు జమ్ములమ్మ జాతరలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. 


పండుగలు 


తెలంగాణలో జరుపుకొనే అన్నిరకాల పండుగలను జోగులాంబ గద్వాల జిల్లాలో 
ప్రజలు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ ప్రభావం మిగతా జిల్లాలతో పోలిస్తే 
కొంత తక్కువే. బొడ్డెమ్మలు, బోనాలు కనబడుతాయి. స్థానికంగా జరిగే ఉత్సవాలకు 
కూడ బోనాలు సమర్పించడం చూడవచ్చు. కాముని పున్నమ, హోళిపండుగలు 
ఆనందోత్సాహాలమధ్య జరుగుతాయి. దసరాను సాంప్రదాయికంగా జరుపుకుంటారు. 
ఉగాదికి గ్రామ దేవాలయాలచుట్టు ఎడ్లబండ్లను, ట్రాక్టర్లను తిప్పుతారు. స్థానికంగా 
జరిగే గ్రామదేవతల జాతరలకు గుడుల చుట్టూ బండ్లను తిప్పే సంప్రదాయముంది. 
దీపావళి, వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ జిల్లాలో గొప్పగా 
జరిగే పండుగల్లో నాగులచవితి కూడ ఒకటి. ఈ పండుగ సందర్భంగా రకరకాల 


సంస్కృతి 49 


ఆటలపోటీలు నిర్వహిస్తారు. జాతరల సందర్భంలో సాంస్కృతిక ఉత్సవాలు 
నిర్వహించబడుతాయి. మహాశివరాత్రి సందర్భంగా నందికోలసేవ నిర్వహిస్తారు. 
మొహర్రం పండుగ చాలా ఊర్లలో జరుగుతుంది. బక్రీద్‌, రంజాన్‌, క్రిస్‌మస్‌ పండుగలు 
భక్తిశద్ధలతో జరుగుతాయి. ఏరువాక పౌర్ణమివంటి వ్యవసాయపండుగలను రైతులు 
ఘనంగా జరుపుతారు. కృష్ణాష్టమికి ఉట్లు కొడతారు. మకర సంక్రాంతిని జరుపుతారు. 
సంస్థానం కాలంలో దసరాకు ఆయుధపూజ చేసేవారు. శ్రీరామనవమి ఉత్సవాలు 
జరిపేవారు. దసరా పండుగకు సంస్థానాధీశుల ఊరేగింపులు, పోటీలు, ప్రదర్శనలు, 
ఆటలు ఏర్పాటుచేసేవారు. గద్వాల చుట్టుపక్కల ప్రాంతాలవారు ఈ ప్రదర్శనల్లో 
పాల్గొనేవారు. పూజాదినాలలో రాజులు ఒకపూట భోంచేయడంతోపాటు కొన్ని యితర 
నియమాలు పాటించేవారు. నవరాత్రుల తొమ్మిది రోజుల్లో కత్తులు, కవచాలు, 
తుపాకులు ప్రదర్శించేవారు. దశమిరోజు వేట కార్యక్రమాన్ని ఘనంగా చేసేవారు. 
పూజారులు పవిత్ర జలాలను కోటలోగల యుద్ధ సామాగ్రిపైన చల్లి ప్రార్థనలు 
చేసేవారు. గద్వాల సంస్థాన ప్రభువుల చెన్నకేశవారాధన, మవోనవమి, 
దసరాపండుగలు వారి జెన్నత్వాన్ని చాటాయి. రాణిలక్ష్మిదేవమ్మ కాలంలో 
చెన్నకేశవస్వామి తిరునాళ్లు జరిగేటప్పుడు బంధువులందరికీ రెండు రూపాయల నుండి 
పదిరూపాయల వరకు జాతర ఖర్చుల క్రింద యిచ్చేవారు. ప్రతిరోజు చెన్నకేశవస్వామి 
అభిషేకానికి ఏనుగుపై కృష్ణాజలాలు బిందెలలో తెచ్చేవారు. స్వామివారికి అఖండ 
పూజలు జరిగేవి. పూజల సమయంలో అహోవిలం స్వాములను పల్లకీలో బోయలు 
మోసేవారు. కార్తీకమాఘమాసాలలో కవిపండిత సత్మారాలు ఘనంగా జరిగేవి. 

అగ్రహారం దేవాలయాల్లో నిత్యయజ్ఞాలు, రామాయణ పారాయణం, 
చతురమాస్య వ్రతాలు, మహాశివరాత్రి, తొలి ఏకాదశి రోజుల్లో ప్రత్యేక పూజలు, 
శ్రీరామనవమి ఉత్సవాలు, సంక్రాంతికి ధనుర్మాస పూజలు, భగీరథమ్మ ఉత్సవాలు 
గద్వాల చరిత్రలో స్థానం సంపాదించుకొన్నవి. మహాశివరాత్రికి అలంపురం 
ఆధ్యాత్మికశోభలలో వెల్లివిరుస్తుంది. ఈ జిల్లాలో ఘనంగా జరుపుకొనే పండుగల్లో 
మాలపున్నమ ఒకటి. 


పర్యాటక ప్రదేశాలు 
జోగులాంబ గద్వాల జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నవి. దేశవ్యాప్త 
ఖ్యాతిచెందిన శక్తి పీఠమైన అలంపురం, మహామహిమాన్విత క్షేత్రమైన బీచుపల్లి 


50 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


దేవాలయాలు నిత్యం పర్యాటకులతో కిటకిట లాడుతూ ఉంటాయి. ఈ జిల్లాలోని 
పర్యాటక ప్రదేశాలలో ముఖ్యమైనది జూరాల ప్రాజెక్టు. కృష్ణానది తెలంగాణలోకి 
ప్రవేశించిన తర్వాత దానిపై కట్టిన తొలి ప్రాజెక్టు జూరాల. 1981లో అప్పటి 
ముఖ్యమంత్రి టి. అంజయ్యగారు దీనికి శంఖుస్థాపన చేయగా 1996లో ముఖ్యమంత్రి 
నారా చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేశారు. దీని పూర్తిపేరు ప్రియదర్శిని 
జూరాల ప్రాజెక్టు. ఇక్కడ విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నది. దీని నీటి నిల్వ సామర్థ్యం 
9.68 టీ.యం.సీ.లు. ఈ ప్రాజెక్టు పొడవు సుమారు ఒక కిలోమీటరుంటుంది. ఇది 
రాతి కట్టడం. ఈ ప్రాజెక్టుకు 64 రేడియల్‌ క్రస్ట్‌గేట్లు, ఎడమవైపున 4 నాన్‌ ఓవర్‌ఫ్లో 
బ్లాకులు, కుడివైపు 10 నాన్‌ ఓవర్‌మ్లో బ్లాకులు, 6 జల విద్యుత్‌ ఉత్పాదన కొరకు 
నిర్మించిన బ్లాకులు మొత్తం 84 బ్లాకులున్నాయి. ఇన్ని బ్లాకులు దేశంలోని మరే 
ప్రాజెక్టుకు లేవు. జూన్‌ నుండి ప్రారంభమయ్యే వర్షాకాలంలో వరదల కారణంగా 
ప్రాజెక్టుగేట్లు ఎత్తుతారు. అప్పుడు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ 
జిల్లా పరిధిలోని నెట్టెంపాడు ప్రాజెక్టును కూడ పర్యాటకులు సందర్శిస్తారు. 

బీచుపల్లి వద్ద కృష్ణానది మధ్యలో ఉన్న నిజాంకోట చూడతగింది. పడవలో 
దీనిని చేరుకోవచ్చు. గద్వాలరాణి లింగమ్మ దీనిని ప్రారంభించారు. రాజా తిరుమలరావు 
దీనిని పూర్తి చేశాడు. ఇది దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పర్యాటకశాఖ 
దీనిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 800 సం॥ల క్రితం కట్టించిన గద్వాల 
కోటతోపాటు కోటలోని ఆలయాలు, కోనేరు, ఫిరంగి చూడదగినవి. 

ఇవేకాక ఈ జిల్లాలో ప్రముఖ దేవాలయాలైన చింతరేవుల, ఆంజనేయస్వామి 
ఆలయం, మల్ద్డకల్లు వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా 
విలసిల్లుతున్నవి. కృష్ణా తుంగభద్రా పరివాహక ప్రదేశం కాబట్టి ఈ నదీ తీరాల 
వెంబడి అనేక ఆలయాలు ఉన్నవి. ఇవన్నీ పర్యాటక స్థలాలే. రాజోలి బండ ప్రాజెక్టుతో 
పాటు రాజోలి ప్రక్కనున్న సుంకేసుల ప్రాజెక్టు పర్యాటక స్థలాల కిందికి వస్తాయి. 

ఆర్మియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియావారిచే నిర్వహించబడుతున్న “అలంపూర్‌ 
మ్యూజియం” అందరూ చూడదగింది. దీనిని 1952 ఆగష్టు 17న ప్రారంభించారు. 
7వ శతాబ్దికి చెందిన విగ్రహాల మొదలు 16వ శతాబ్దివరకు ఎన్నో ఉన్నవి. దాదాపు 
85 శిలాశాసనాలు యిందులో భద్రపరచబడినవి. గడియారం రామకృష్ణశర్మగారి 
కృషివల్ల ఈ మ్యూజియం ఏర్పడింది. అలంపూరుతో పాటు పరిసర గ్రామాలలో 
శిధిలావస్థలో ఉన్న శిల్పమూర్తులను ఈ మ్యూజియంలో ఉంచినారు. పూర్వం సిద్ధుల 


సంస్కృతి 51 


మఠం ఉన్న చోట నేడు ఈ మ్యూజియం ఉంది. అనేక వేల మంది సందర్శకులకు, 

పరిశోధకులకు ఈ ప్రదర్శన శాల ఉపయోగపడుతున్నది. ఇందులోని ధ్యాన 

ముద్రాశివమూర్తి, త్రిముఖ మహేశమూర్తి, వృషభారూఢమూర్తి ప్రత్యేకమైనవి. 
ప్రజలు-ఆచారవ్యవహారాలు 

ఈ జిల్లా నాగరికత మరియు సంస్కృతి ప్రాచీనమైనవి. ఒకజాతి అభివృద్ధి 
మార్గాన నడిచిన విధానాన్ని సంస్కృతి అంటారు. సంస్కృతికి పర్యాయపదంగా 
నాగరికతను వాడుతున్నారు. నాగరికులు, వారి వేష భాష, వైఖరులు నాగరికత 
అనబడుతవి. నాగరికత మానవుని బాహ్యజీవితం అనగా కట్టు, బొట్టు, జుట్టు, వేష 
భాషాదులు. సంస్కృతి అనగా మానవుని మేధాజీవితం. 

ఈ జిల్లావాసుల ప్రధానవృత్తి వ్యవసాయం. గతంలో బావులు, చెరువులపై 
వర్షంపై ఆధారపడి పంటలు పండించారు. రాజోలి బండ డైవర్షన్‌ స్కీము ద్వారా 
తుంగభద్రానది నుండి నీళ్లు పంటపొలాలకు పారుతున్నవి. ఇటు కృష్ణానదిపై నిర్మించిన 
జూరాల ప్రాజెక్టునీరు పంటపొలాలకు అందుతున్నది. ఈ రెండు నదుల తీరప్రాంత 
పొలాలు రైతులు నదీజలాలతో పంటలు పండిస్తున్నారు. నాగర్‌కర్నూలు, వనపర్తి 
పొలాలతో పోల్చిచూస్తే పెద్దపెద్ద చెరువులు తక్కువే. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి 
వచ్చిన తర్వాత నెట్టెంపాడు (ప్రాజెక్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు వేగంగా 
జరిగినవి. వీటిద్వారా ఆయకట్టు విస్తీర్ణం పెరిగే అవకాశం చాలా ఉంది. ఈ ప్రాంతం 
జొన్నలకు ప్రసిద్ధి. పొగాకు, పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలు ఎక్కువ. ఇక్కడి 
నల్లరేగడి భూములు చాలా సారవంతం. పొద్దుతిరుగుడును కూడ పండిస్తారు. వరిపంట 
పుష్కలం. 

గ్రామాలలో అధికశాతం వ్యవసాయదారులకు పవువుల పెంపకం కూడ 
ఉంది. కురువలు, గొల్లలు గొర్రెలను, మేకలను పెంచుతారు. కోళ్లపెంపకం, 
పందులపెంపకం కూడా ఉన్నవి. 

కర్నాటక రాష్టములోని రాయచూరుకు సరిహద్దు జిల్లా అయినందున మరియు 
ఒకప్పుడు రాయచూరు జిల్లాలో కలసి ఉన్నందున తెలుగుతో పాటు కన్నడ కూడ 
ఇక్కడి ప్రజలు మాట్లాడుతారు. చేనేత కులస్థులు ఎక్కువగా కన్నడ మాట్లాడతారు. 
ఖ(త్రి మొదలగు జాతులు వారివారి భాషలు మాట్లాడుతారు. ఈ జిల్లా ప్రజల తెలుగులో 
ఒకరకమైన యాస ఉంటుంది. మాండలికాలు ఎక్కువె. తెలుగులో కన్నడపదాలు 


52 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


కలిసిపోయినవి. అలంపురం ప్రాంతంలో లభించిన శాసనాలలో అధికశాతం కన్నడవే 
కావడం విశేషం. అక్షరాస్యతా శాతం తక్కువగా ఉంది. గట్టు మండలం విద్యాపరంగా 
వెనుకబడి ఉంది. సామాజిక వివక్ష యిప్పటికీ ఉంది. 

ఈ జిల్లాలో అన్ని రకాల కులాలు, మతాలు ఉన్నవి. ఆంధ్రప్రాంతం నుండి 
వలసవచ్చిన కుటుంబాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నవి. ఎవరి ఆచారం, వ్యవహారం, 
సంప్రదాయాలను అనుసరించి వారు జీవిస్తున్నారు. 


WIIAIEN 


సంస్కృతి 53 


4. ప్రాచీన సాహిత్యం 


* వ్యాఖ్యల్‌ సేయుచు, భాష్యముల్‌ పలికి, కావ్యప్రక్రియల్‌, శాస్త్రముల్‌, 
విఖ్యాతమ్ముగ వ్రాసియున్‌, ఘనత సద్వేదాది విద్యాళులం 
ప్రఖ్యాతింగనినట్టి పండితులకున్‌, పాండిత్య శాండీర్య మం 
దాఖ్యల్‌ గల్గిన వారికిన్నెలవు సుమ్మా! మండలంబంతయున్‌ 


* పదులన్‌, వందల, వేల ద్రవ్యముల సంభావించి, సంస్థానముల్‌ 
ముదముంగూర్చగ, కానుకల్‌గొనుచు, సామోదంబునం, బండితుల్‌ 
మది తృప్తింగని, యేటయేటనతి సమ్మాన్యంబులౌ దీవెనల్‌ 
జదువన్‌, శ్రావ్యములైన తద్ద్వనులు నాశాంతంబులందుండెడిన్‌ 
- గంగాపురం హనుమచ్చర్మ 


జోగులాంబగద్వాల జిల్లా సాహిత్యం సుసంపన్నమైనది. తెలంగాణకు 
తలమానికమైనది. దీనికి కారణం గద్వాల, బోరవెల్లి, అలంపుర సంస్థానాలు. గద్వాల 
సంస్థానం ఎంతో సాహిత్య పోషణచేసి 'విద్వద్గద్వాలగా విళిష్ట యశోవైభవాన్ని పొందింది. 
గద్వాలలో విలీనం కాకముందు బోరవెల్లి ప్రభువులు చేసిన సాహిత్యసేవ 
తక్కువేమీకాదు. అలంపురం నుండి వచ్చిన కావ్యాలలో “అనర్హ రాఘవం” ఒక్కటే 
లభ్యమైనా, అది 'వాసిలో మహోన్నతమైనది. నాటి సంస్థానాల నుండి నేటి ఆధునిక 
కాలం వరకు ఎందరో మహోన్నత, ప్రతిభావంతులైన కవులు ఈ నేలన నడయాడారు. 
సాహితీ క్షేత్రాన్ని రసవద్వంతమైన రచనలతో సుసంపన్నం చేశారు. 

శాసన కవులు 
ఈ ప్రాంతాన్ని ఎన్నో రాజవంశాలు పరిపాలించినవి. వారిలో బాదామీ చాళు 


క్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణీచాళుక్యులు, కర్నాటి చోడ, కందూరి చోడులు, 
కాలచుర్యులు, కాకతీయులు, విజయనగర రాజులు ముఖ్యమైనవారు. ఈ గ్రంథంలో 


54 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


యింతకుముందే శాసనాలను గురించి తెలుసుకొని యున్నాం. ఇప్పుడు శాసనకవుల 
గురించి తెలుసుకొందాం. 

జయసేనుడు (క్రీశ. 675) : బాదామి చాళుక్య చక్రవర్తియైన మొదట విక్రమాదిత్యుని 
వద్ద జయసేనుడు నేటి విదేశాంగమంత్రి వంటివాడు. ఇతడు మహాకవి. 
విక్రమాదిత్యుడు కాంచీనగరంపై దండెత్తి, పల్లవులను జయించిన సందర్భంగా 
భూదానం చేస్తూ శాసనం వేయించాడు. ఈ గద్యపద్యాత్మకమైన సంస్కృత శాసనాన్ని 
రాసినవాడు జయదేవుడు. ఈ శాసనానికి గద్వాల శాసనమని పేరు. కాంచీనగర 
విజయాన్ని కవి వసంత తిలక వృత్తంలో వర్ణించాడు. 


“దర్లంఘు దుష్కర విభేద విశాలసాలా/దుర్గాధ దుస్తర బృహత్పరిఖా పరీతా 
అగ్రాహియేన జయతేశ్వర పోతరాజం/కాంచీవ దక్షిణ దిశః క్రితిపేన కాంచీ” 


పుణ్యవల్లభుడు క్రీ.శ. 682) : పుణ్యవల్లభుడు జయసనాథరాజు అల్లుడు. ఈయన 
వినయాదిత్యుని తర్వాత శాసనాల నాటికి పదోన్నతి పొంది విదేశాంగమంత్రి 
(మహాసాంధి విగ్రహికుడు) అయ్యాడు. ఇతడు సంస్కృత గద్యరచనలో మిక్కిలి 
ప్రతిభావంతుడు. సంస్కృత వచనంలో వినయాదిత్యుని తామ్ర శాసనాన్ని రాశాడు. 

“స్వస్తి... శ్రీమతాం 

సకల భువన సంస్తూయమాన మానవ్యస గోత్రాణాం 

హారితీ పుత్రాణాం సప్తలోక, మాతృభిస్సప్త మాత్ళ 

భిరభి వర్థితానాం కాతికేయ పరిరక్షణ (ప్రాప్త 

కళ్యాణ పరమృ్పరాణాం భగవన్నారాయణ ప్రసాద 

ఈ శాసనంలో పుణ్యవల్లభుడు చేసిన విక్రమాదిత్య, వినయాదిత్య వర్ణనలు 
శబ్దాలంకారములతో కూడుకొన్నవిగా, ఓజోగుణముతో కూడుకొన్నవై వీరరసాన్ని 
వ్యక్తం చేయడంలో సమర్ధమైనవిగా ఉన్నవి. 
శ్రీరామ పుణ్యవల్లభుడు (క్రీ.శ. 682) : ఇతడు పల్లెపాడు శాసనకర్త. పశ్చిమ చాళు 
క్య విక్రమాదిత్యుని ఆస్థాని. జయసనాథ మహారాజు యొక్క అల్లుడు. సంస్కతాంధ్ర 
కర్ణాట భాషలందు యితనికి చక్కని ప్రవేశముంది. ఈయన సంస్కృత గద్యం సమాస 
బంధురంగా, వీర రసస్ఫూర్తిని కలిగించేవిధంగా ఉంది. 'పలియల'” గ్రామాన్ని దానం 
చేయడం ఈ శాసనంలోని విషయం. 


ప్రాచీన సాహిత్యం 55 


గంగయ్య (క్రీ.శ. 1051) : త్రైలోక్య మల్లసోమేశ్వరుని కాలంలో మహాస్థానాధిపతి 
పంచరాసి భట్టారకుని రాజ్యకాలంలో వృత్తులను పెట్టినప్పుడు ఈ శాసనం వేయబడింది. 
ఈ శాసనం గంగయ్యచే రాయబడింది. 
కాంచనసేన పండితుడు (క్రీ.శ. 1105) : ఇతడు కన్నడ పండితుడు. పూడురు 
శాసనకర్త. పశ్చిమ చాళుక్య వంశీయుడైన త్రిభువనమల్లుని సామంతుడైన హల్లకరసు 
ఆస్థానపండితుడు. పూడూరు గద్వాలకు మొదటి రాజధాని. హల్లకరుసు ఆ ప్రాంతాన్ని 
పరిపాలించాడు. ఆయన తన జైనమత గురువైన కనకసేన భట్టాచార్యునికి చేసిన 
దానం ఈ శాసనంలో ఉంది. 
అభినవ సరస్వతి (క్రీ.శ. 1107) : ఈ అలంపుర కన్నడ శాసనంలో త్రిభువన 
మల్లచక్రవర్తి పట్టపురాణి అభినవ సరన్వతి చందలదేవి వర్ణన ఉంది. ఇది 
సంస్ఫతపదములతో ఉన్న కన్నడ గద్యం. దీనిలో రాణి యొక్క సౌందర్యలాలిత్యాలు, 
కళావైదుష్యాలు, వచనరచనా చాతుర్యం, వదాన్యతల ప్రశంస ఉంది. 'అభినవసరస్వతి' 
అనునది చందలదేవి బీరుదం. 
సర్వాసిభట్టరు (క్రీ.శ. 1111) : ఇతడు అలంపురం శాసనకర్త. త్రిభువనమల్లుని 
సామంతుడైన బిజ్ఞరసు అస్థాన పండితుడు. జీమూతవాహన వంశాన్ని పేర్మొనే శాసనం 
యిది ఒక్కటే ఉంది. అలంపురం (బ్ర హ్మేశ్వరస్వామి కొరకు దానం చేసిన 
విషయమిందులో ఉంది. 
మరికొందరు కవులు : ఈ నేలను పరిపాలించిన రాజవంశాలలో, రాజాస్థానాలలో 
మరికొందరు కవులు కన్పడుతున్నారు. రెండవ పులకేశి సార్వభౌముని కోడలు 
విజయభట్టారిక రచించిన కౌముదీమహోత్సవం సంస్కృత రూపకాలలో మేటి. 
రాష్ట్రకూట నిరువమ (ధ్రువమవారాజుకు కవివల్లభుడనే విరుదంండడం 
గమనించతగింది. బాదామీచాళుక్యుల తర్వాత రాష్ట్రకూటులు బ్రహ్మేశ్వరస్వామిని భక్తి 
ప్రపత్తులతో కొలిచినట్లు చరిత్రకారులు చెప్తారు. చాళుక్యరాజైన ఆరవ విక్రమాదిత్యుని 
ఆస్థానంలో మహాకవి బిల్హణుడు, ప్రసిద్ధ ధర్మశాస్తకర్త విజ్ఞానేశ్వరుడు ఉన్నారు. 
క్రీ.శ. 1042లో చాళుక్య సింహాసనాన్ని అధిష్టించిన మొదటి సోమేశ్వరుడు 
కళాపోషకుడు. యితని ఆస్థానంలో ఎందరో కవులుండి ఉంటారు. త్రిభువనమల్లుడి 
కుమారుడైన మూడవ సోమేశ్వరుడు క్రీ.శ. 1126లో సింహాసనం ఎక్కాడు. ఇతడు 
కవి, పండితుడు. సర్వజ్ఞచక్రవర్తి బిరుదాంకితుడు. 'మానసోల్లాసం”' అనేపేరున్న 
“అభిలషితార్థ చింతామణి'ని రచించాడు. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం. 


56 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


రాజవంశాలు-పండితులు : బాదామీచాళుక్యుల నుండి విజయనగర రాజులవరకు 
వేదశాస్తాలకు, సంగీత నాట్యాది కళలకు చాలా ప్రోత్సాహమిచ్చారు. ఆనాడు ఏర్పాటు 
చేయబడిన ఘటికాస్థానాలలో చతుర్వేదాలు, షడ్డర్శనాలు, పురాణేతిహాసాలు, 
ఆయుర్వేదాదులు బోధించారు. అనేక విద్యలకు ఘటికాస్థానాలు బోధించేవి. 
కృష్ణాతుంగభద్ర తీరప్రాంతాలు చాళుక్యవిషయంలో అంతర్భాగంగా ఉండేవి. రేవస్వామి 
వంటి పండితులు ఉండేవారు. క్రీ.శ. 704 ప్రాంతంలో అలంపురంలో 
భగవదీశానాచార్య స్వామి అను గొప్ప లకులీశ పాశుపత సిద్ధాంత శిరోమణి 
ఉండెనని విజయాదిత్యుని శాసనం చెప్తున్నది. 

అలంపురంలోని బ్రహ్మేశ్వరుని వద్ద పంచరాసి భట్టారకుడు (క్రీ.శ. 1051), 
సోమేశ్వర రాసి భట్టారకుడు (క్రీ. శ. 1054), బ్రహ్మరాశి భట్టారకుడు (క్రీ.శ. 1073), 
సూర్యరాశి పండితుడు (క్రీ.శ. 1078), సోమేశ్వరరాసి పండితుడు, ధరణీంద్రరాశి 
వండితుడు (క్రీ.శ. 1088), సోమరాని వండితుడు (క్రీ.వ. 1088), 
వ్యోమశివపండితుడు (క్రీ.శ. 1082), వితరణేంద్ర రాశి పండితుడు మున్నగు 
పండితులుండి విద్యా దానం కొరకు గ్రామాది దానాలను స్వీకరిస్తూ ఉండిరి. 

దాస సాహిత్యం 

గద్వాల పరిసర ప్రాంతాలలో ఉండి తెలుగుతో పాటు కన్నడభాషలో రాసి 
తత్త్వబోధన చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. వారు సంస్థానానికి ఎంతో కీర్తి 
తెచ్చారు. ఎన్నో కీర్తనలు రాశారు. దాసులుగా పేరుపొందారు. అట్టివారు సృజించిందే 
దాస సాహిత్యం. 
వ్యాసతత్త్వజ్ఞులు : వీరు క్రీ.శ. 1704-1800 మధ్య ప్రాంతాన ఉన్నవారు. వీరి 
పూర్వాశ్రమ నామం వెంకట రామాచార్యులు. అయిజ (గ్రామ నివాసి. తండ్రి వెంకట 
నర్సింహాచార్యులు. వీరిది పండిత వంశం. 

వెంకట రామాచార్యులు సంస్కృతంలో 'మానసస్కృతి, ఉపాసనాభాగం, 
సుధాటిప్పణి, విష్ణుతత్వ నిర్ణయటిప్పణి, శరదాగమ ప్రమాణాధికరణం మొదలైన 
(గ్రంథాలను రాశారు. తమ గురువులైన గోపాలదాసుల వారిచే 'వాసుదేవవిఠల” అను 
పేరును పొంది 14 సుళాదులు (కన్నడ పద్యాలు), అనేక పదాలు కన్నడ భాషలో 
రాశారు. మంత్రాలయానికి వెళ్లి సన్యాసాశ్రమం స్వీకరించారు. అప్పటినుండి 
“వ్యాసతత్త్వజ్ఞాల'ని పేరు వచ్చింది. గద్వాల ప్రభువులతో సన్మానాలు అందుకున్నారు. 


ప్రాచీన సాహిత్యం 57 


ప్రభువులచే వేణీసోంపురం గ్రామాన్ని జాగీరుగా పొందారు. వీరు 1878లో 
పరమపదించారు. 
గోపాలదాసులు : (క్రీశ 1777 ప్రాంతంలో రాయచూరు జిల్లా మొసరకల్లు గ్రామంలో 
జన్మించారు. తల్లిదండ్రులు వెంకమ్మ మురారిరాయలు. వీరి మొదటిపేరు బాగణ్ణ. 
గురువులచే దీక్షపొందిన తర్వాత గోపాలదాసు పేరు వచ్చింది. నిరంతర గాయత్రీ 
మంత్ర ఉపాసకులైనందున వేదశాస్తాది విద్యలతోపాటు కవిత్వ వకృృత్వ కళాకౌశలాలు 
అలవడినవి. వీరి ప్రతిభాపాండిత్యాలు తెలిసి గద్వాల రాజారామభూపాలుడు వారిని 
దర్శించాడు. ఉత్తనూరు గ్రామంలో భూమినిచ్చి సత్మరించారు. గోపాలదాసులు అనేక 
కృతులను, కీర్తనలను రచించారు. అర్ధగాంభీర్యము-నాద సౌకుమార్యము వీరి రచనల్లో 
కన్పడుతాయి. ఉత్తనూరు గ్రామంలో వీరు స్థిరపడ్డారు. 

మొదలుకల్లు శేషదాసుల వివరాలను సంకీర్తనా సాహిత్యంలో చూడవచ్చును 
శ్రీ హయమేళ హయగ్రీవాచార్య - విఠలాచార్యులు : వీరిరువురు తండ్రీకొడుకులు. 
బీజాపురం జిల్లాలోని “ఏతమేళి' గ్రామంనుంచి వచ్చి హయగ్రీవాచార్యులు సురపురం 
సంస్థానంలో ఉండిపోయారు. క్రమం తప్పకుండా గద్వాల సభలకు వచ్చేవారు. వీరిది 
న్యాయవ్యాకరణ శాస్త్రాలలో కూలంకషమైన పాండిత్యం. వ్యాకరణ శాస్త్రంలో వీరికి 
“అపరపాణిని” అని పేరు. గద్వాల ప్రభువులచే అనేక సన్మానాలు పొందారు. 

విఠలాచార్యులు తండ్రి వద్ద వ్యాకరణ న్యాయ సాహిత్య వేదాంతాది శాస్త్రాలను 
నేర్చుకొన్నారు. ఎంతోమందికి విద్యానేర్పారు. గద్వాల సంస్థాన ఆస్థాన విద్వాంసులుగా 
గౌరవింపబడ్డారు. 


జోగులాంబ గద్వాల జిల్లా ప్రాచీన కవులు 


మంథానభైరవుడు : క్రీ.శ. 1000 ప్రాంతంవాడు. ఇతడు భైరవ తంత్రమనే సంస్కృత 
(గ్రంథాన్ని రచించాడు. శాసనకవుల తర్వాత కనబడుతున్న ఈ జిల్లా తొలికవి యితడు. 
అయితే యిది సాహిత్య (గంథం కాదు. ఇది ఒక తంత్రగ్రంథం. ఈయన జైనుడు. 
శేషాద్రిరమణకవులు 'ఆనందకందకము' కూడ యితని రచనగా పేర్కొన్నాడు. కానీ 
గోలకొండ కవుల సంచికలో దానిని పేర్కొనలేదు. 

పేరమహాకవి : క్రీ.శ. 1620-1685 ప్రాంతంవాడుగా చెప్పబడుతున్న పేర మహాకవి 
అనర్హరాఘవం ప్రథమాశ్వాసంలోని ఒక పద్యంవల్ల సాహిత్యలోకానికి పరిచయ 
మయ్యాడు. ఈయన రచనా వివరాలు లేవు. తన సమకాలీకులలో చాలా ప్రసిద్ధి 


58 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


కలవాడు. ధవళశంఖాలు, పగడాల పావుకోళ్లు, పగటి దివిటీలు వెలుగుచుండగా 
సాహిత్య కవిత్వ విద్యలలో ప్రఖ్యాతిని పొందిన నిస్సమ సారస్వత మహా సముద్రుడు. 


మ కమనీయస్థితి జెంగటన్‌ ధవళశంఖస్ఫూర్తి రాణింప దీ 
ప్రమరీచిన్‌ బవడంపు గెంపు బవలున్‌ బంజుల్‌ వెలుంగొంద,ని 
స్సమ సారస్వత నిర్మలామృతర్వరీ జాగ్రత్త రంగాబ్ధి పే 
రమహాసత్మవి తేజరిల్లై విబుధ ప్రస్తూయమానోద్ధతిన్‌ (1-21). 


శివరామయ్యయోగి : క్రీ.శ. 1620-1685కు చెందిన శివరామయ్యయోగి 
మారమునగాల వాస్తవ్యుడు. ఈయన కవి, పండితుడు, వేదాంతి, యోగి. ఇతనిని 
ఒకసారి వనపర్తి రాజారామేశ్వరరావు హరిహరాద్వైత చర్చకు ఆహ్వానించినట్లు 
ఆధారాలున్నాయి. వీరి రచనల వివరాలు తెలువలేదు. తిమ్మభూపాలుడు వీరిని 
గౌరవంగా చూసుకొనేవాడు. 

బోరవెల్లి యోగానందకవి : క్రీ.శ. 1655-1705 ప్రాంతానికి చెందిన బోరవెల్లి 
యోగానందకవి బోరవెల్లి నరసింహకవి కుమారుడు. లయగ్రాహి గరుడాచలకవికి, 
పూడూరి కృష్ణయామాత్యులకు ఇతడు గురువు. 


శా॥ శ్రీగంధద్రవ శీతలాత్మకుని కాశీసేతుమధ్యావనీ 
భాగఖ్యాతి విరాజమానుని మహాభాష్యాది షట్ఫాస్త్ర వి 
ద్యాగారున్‌ నరసింహ సత్మవి కుమారాగ్రేసరున్‌ బోర్వెలీ 
యోగానంద కవీంద్రుమద్దురు వరేణ్యున్‌ భక్తి సేవించెదన్‌ 
- లయగ్రాహి గరుడాచలకవి 'కౌసలేయ చరిత్రము” 


“శ్రీమద్యోగానంద గురువర కరుణాపాత్ర.......... ” అని పూడూరు 
కృష్ణయామాత్యుడు భగవద్గీతార్ధ దర్బణము గద్యలో రాశాడు. ఈ కవి రచనా వివరాలు 
లభించలేదు. 
పెదసోమభూపాలుడు : గద్వాల సంస్థానాధిపతి పెదసోమభూపాలుడు క్రీ. శ. 
1663-1712 మధ్య కాలంవాడు. శోభనాద్రిగా, నల్లసోమనాద్రిగా ఈయన ప్రసిద్దుడు. 
స్వయంగా కవి. పండిత పోషకుడు కూడ. జానపదులు 'నల్లసోమనా ధి” పేరుతో 
వీరగాథను పాడుకుంటారు. రాజ్యాన్ని విస్తరించి గద్వాల కోటను నిర్మించిన 
పరాక్రమశాలి. జయదేవుని “గీతగోవిందాన్ని' తెలుగులోకి అనువదించాడు. దీని 
అసమగ్రప్రతి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. 


ప్రాచీన సాహిత్యం 59 


గద్వాల సోమనరభూపాలమణి ప్రణీతం 
పద్మావతీంద్ర జయదేవ కవీంద్రగీతం 

రాధా మది ప్రథిత మాధవసూక్తి జాతం 
మాధుర్య చాటు ఫణితం జయతు ప్రభాతమ్‌. 


కొటికలపూడి వీరరాఘవకవి (క్రీ.శ. 1663-1712) : పెదసోమ భూపాలుని 
కోరిక మేరకు గద్వాలలో స్థిరపడినాడు. రాజుకోరిక మేరకు మహాభారత భీష్మపర్వంలో 
తిక్కన వదిలిపెట్టిన భాగాలను అనువదించాడు. రాజు ఆజ్ఞమేరకు ఉద్యోగ పర్వాన్ని 
యధాశ్లోకానువాదం చేసి దానిని 8 అశ్వాసాల ప్రబంధంగా తీర్చిదిద్దాడు. తాత్పర్యం 
కూడ సులభంగా అర్థమవడం దీని ప్రత్యేకత. ఇతడు నవీన ద్రోణపర్వాన్ని కూడ 
రాశాడు. పెద్దసోమనాద్రి రాఘవకవికి నూతన సోమయాజి బిరుదునిచ్చి సత్మరించాడు. 
ఉద్యోగ పర్వంలో కవి తన వంశముగురించి చెప్పుకున్నాడు. 


సీ|| వరమొందె నతడేడు తరము లాత్మీయ సం 

తతివిద్యలు ఫలింప తపసుచేత 

నా సూరకవియె రాయలదేవు సభపూజ 
దాల్చెనతడు మా తాత తండ్రి 

యిభరాము భూవిభు సభ జయశ్రీల జె 
లంగె మాతాత శ్రీరంగశాయి 

యతనికి ప్రతిబింబమై యట్ల మా తండ్రి 
రంగ కవీంద్రుండు ప్రొఢి జెందె 


భూమి నభినవ తిక్కన సోమయాజు 

లనెడు పేరొందినాడ రామాంఘ్రియుగస 

మాశ్రయత వీర రాఘవాహ్వయుడు ప్రతిభ 

నొందె యాజుష సాంప్రదాయుండ నేను (ఉద్యోగ పర్వం) 


ఈ ఉద్యోగ పర్వం క్రీ.శ. 1899లో గద్వాలలోని సాహిత్య విద్యాముకుర 
ముద్రాక్షరశాలలో అచ్చైంది. వీర రాఘవ కవి రచనలో తెలుగుపదాలు అధికంగా 
ఉన్నవి. 


60 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


మ॥॥ అమితంబైన గదావహంబునకు హస్త్వారోహణ క్రీడకున్‌ 
సముడాభీమున కెవ్వడర్ణనునకన్నం బెద్దయో సద్రధో 
త్తమయానోన్నతి యందు భూరిభుజ సత్త్వస్ఫూర్తియుతో నాగా 
పము డుద్దామున ఖండచండిమ ధనుః పాండిత్యుడత్యుగ్రుడున్‌ 

ద్రోణపర్వం 3 

కం॥। వననిధి యింకిన తెరగున 

కనకమహీధరము పాదు గదలిన రీతిన్‌ 


దినమణి వాలిన కైవడి 
ధనురాచార్యుండు వడుట తాళుదు నెటులన్‌ 


బోరవెల్లి నరసింహకవి : క్రీ.శ. 1670 ప్రాంతానికి చెందిన బోరవెల్లి నరసింహకవి 
కాణాదంపెద్దన బావమరిది. పానుగల్లు దుర్గాధిపతి అయిన బోయినపల్లి కుమార 
వెంకటరాయలవల్ల నరసింహకవి వెలుగులోకి వచ్చాడు. ఈయన రాసిన 
'సౌపర్ణకాఖ్యానం” లభించలేదు. ఇది ఆలంపురి నరసింహస్వామికి అంకితం. ఇతని 
తండ్రి కృష్ణప్ప కూడ కవి. 


శా॥ ఆర్వేలాన్వయ గేయ రాయసము మల్లామాత్య సూర్యన్వవా 
యోర్వీదేవ మత స్వతంత్ర కవిగోత్రోద్భూత దత్తాహ్వయాం 
తర్వాణి ప్రియసూను కృష్ణవిదుషా (బుధా)త్మ ప్రోద్భవుండైన యా 
బోర్వెల్లీపుర నారసింహసుకవి సంబోధించి ఇట్లంటొగిన్‌ (46) 


సీ; మీ తాత తాతకు భ్రాతృజ సూతి గ 
దా రాయసము మల్లసూరి చంద్ర 
భానుచరిత్ర మొప్పగజెప్పె మీ తాత 
దత్తన్న శబ్దశా'స్తు ప్రవీణు 
డతని సుతుండు కృష్ణప యయాతి చరిత్ర 
మిశ్రకావ్య మొనర్చె మీ జనకుడు 
చేసితివీవు దక్షిణ కాశ్యలంపురి 
నృహరి దయోద యా మహిత కవిత 


ప్రాచీన సాహిత్యం 61 


గీ॥ కృతియతని కంకితముగ బండితుల మతుల 
నెనయ సౌవర్ణకాఖ్యాన మనగనొకటి 
యుభయభాషా విశేషోక్తియు....... 
సిద్ధముగ సాంప్రదాయ ప్రసిద్ధి గనుచు. (47) 
- “ద్రౌపదీ కళ్యాణంి- బోయినపల్లి కుమార వెంకటరాయలు 


పై రెండు పద్యాలవల్ల బోరవెల్లి నరసింహకవి తండ్రితాతల పేర్లు, వారి రచనలు 
తెలుస్తున్నవి. వీరి కావ్యాలు అలభ్యం. 
బిజ్ఞుల తిమ్మభూపాలుడు : ఈయన రాజకవి. ప్రాగటూరు సంస్థాన ప్రభువు. 
కృష్ణన్భపుడు, బచ్చమాంబలు తల్లిదండ్రులు. వనపర్తి బహిరీగోపాలరావుకు మేనల్లుడు. 
వీరు మోటాటిరెడ్డు. ఈయన పెద్ద తిమ్మభూపాలుని మనుమడు. ఇతని కాలంపై 
అనేకమంది అనేక ఊహలు చేశారు. ఈ కవి క్రీ.శ. 1600లకు పూర్వంవాడని 
చాగంటి, ఆరుద్రలు అన్నారు. ఇతని తాత క్రీ.శ. 1653లో బీజాపూర్‌ హైదరలీనుండి 
యినాం పొందినట్లు రికార్డు ఉన్నది. ఇతని మేనమామ గోపాలరావు కాలం క్రీ.శ. 
1654-76 కాబట్టి ఈయన కాలం 17వ శతాట్టీ చివరగాని 18వ శతాబ్టి 
తొలిపాదంలోగాని జీవించి ఉంటాడని చెప్పవచ్చు. కావున ఇతని కాలాన్ని క్రీ.శ. 
1675-1725గా భావించవచ్చు. 

బిజ్జుల తిమ్మభూపాలుడు రాజ్యాభారాన్ని కొడుకులకు అప్పగించిన తర్వాత 
'అనర్హ రాఘవం రాశాడు. దీనిలో ఆయనకు కృష్ణకవి సహకరించాడు. ప్రసిద్ధ సంస్కృత 
కవి మురారి 'అనర్హ రాఘవమ్‌ నాటకానికి ఇది కావ్యరూప అనువాదం. ఐదాశ్వాసాల 
కావ్యాన్ని ప్రాగటూరు రామేశ్వరస్వామికి అంకితమిచ్చాడు. ప్రతి సంవత్సరం 
రామేశ్వరస్వామికి తిరునాళ్లను, ఆ సమయంలో విద్వత్సభలను నిర్వహిస్తూ కవి 
పండితులను సత్మరించెడివాడని ఈ క్రింది పద్యంవల్ల తెలుస్తున్నది. 


శా _ నానాదేశ సమాగతుల్‌ కవిజనుల్‌ నానారసోద్యత్పబ్రం 
ధానీకంబు వివాదకంథరతచే నావిష్కరింపన్‌ దదీ 
యానూన శ్రవణంబుచే విసుగు సభ్యశ్రేణికిన్‌ బ్రీతి నా 
హా నిచ్చల్‌ ఘటియింతు నిష్టరసభవ్యంబైన కావ్యంబునన్‌ (1-19) 
తన కావ్యము అడుగడుగున వీరాద్భుత హాస్యరసాలను బలికించునట్లు 
అనువాదాన్ని నిర్వహించాడు. మూలములోనున్న ప్రాఢిని, భావబంధురతను, 
చమత్యారాన్ని చెడనీయలేదు. 


62 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


సీ జగదేక జీవాతువగు రాచమగటిమి 

మగుడనిల్సిన మేటిమగడు వాడె 

భార్గవీయ భుజానిసర్గ గర్వోడ్రేక 
మజగ రాచిన వీరవరుడు వాడె 

వంశకర్తలలోన వనజాత వనబంధు 
గొనలకెక్కించిన ఘనుడు వాడె 

వర్ణాశ్రమాచార నిరేతయై ధాత్రి 
బాలింపదగు ధర్మపరుడు వాడె 


గీ రేవనేతెంచి నేత్రరాజీవయుగళి 

నమృతపూరంబు జల్లెడునల్లవాడె 
యఖిల కల్యాణగుణవైభవాభిరాము 
రామునీక్షించితే పంక్తిరథ నృపాల! (3-200) 

ఈ అనర్హ రాఘవం 1981లో మొదటిసారి, 1977లో రెండవసారి 
ముద్రితమైంది. 1977 సాహిత్య అకాడమీ ముద్రణలో కేశవపంతుల నరసింహశాస్త్రి 
పీఠిక విలువైనది. 
కృష్ణకవి : వీరి కాలము యించుమించు బిజ్జుల తిమ్మభూపాలుని కాలమే. అనర్హరాఘవ 
కావ్యం ద్వారానే ఈయన లోకానికి పరిచయమయ్యాడు. ఇందులో ఆయన 
కులగోత్రాలు చెప్పబడలేదు. కృష్ణకవి తాత “పేరకవి అలంపురం రాజుల ఆశయంలో 
ఉండిన బోరవెల్లివాడో, ప్రాగటూరువాడో కావచ్చును. కొందరు భావిస్తున్నట్లు ఈ 
కృష్ణకవి తరిగొప్పుల వంశీయుడు అయితే కుమార వేంకటరాయల రచనలోగాని, 
యితరుల రచనల్లోగాని పేర్కొనబడి ఉండేవాడని కేశవపంతుల నరసింహశాస్త్రి 
అభిప్రాయపడ్డాడు. 

చ॥ అతనికి బౌత్రుడై యసదృశాఖిల విద్యల బ్రౌఢిగన్న యా 
యతమతి కృష్ణసత్మవి సహాయ కవిత్వమునన్‌ సమాజ సం 
తత భజనాదరుండ నగునాకు నశేషవిశేషవైదుషీ 
ప్రతిభ కరస్థలామలక భాస్వరమై తనరారుటబ్రమే? (1-22) అనర్థరాఘవం 


ఇతడు వైదిక కుటుంబ రహస్యాలు, వేదశాస్త్రమర్యాదలు, తర్శవ్యాకరణా 
లంకారాలు లోతుపాతులు తెలిసిన మహాకవి అని అనర్హరాఘవం ద్వారా తెలుస్తున్నది. 


ప్రాచీన సాహిత్యం 63 


తరిగొప్పుల మల్లన : 17వ శతాబ్దికి చెందిన తరిగొప్పుల మల్లన బోరవెల్లి నరసింహ 
కవికి చినతాత. చంద్రభాను చరిత్ర అనే ప్రబంధాన్ని రచించాడు. 

బోయినపల్లి కుమార వేంకటరాయల ద్రౌపదీకళ్యాణం మరియు చంద్రభానుచరిత్ర 
ఒకే తాళపత్ర ప్రతిలో రాసి ఉన్నాయని మహబూబ్‌నగర్‌ జిల్లా సర్వస్వంలో కపిలవాయి 
లింగమూర్తి రాశారు. 1922లో కాకినాడలో చంద్రభాను చరిత్ర ముద్రితమైంది. 
ఇతని కవిత్వంలో లాలిత్యం, సౌకుమార్యం ఉన్నవి. 


కం॥ వనితా జనతా వినుతా 
నన తామరసంబు మలచినను నాచెలి భా 
వి నితాంతా వనితాంతా 
వన తాంతాపాంగ కోణవైఖరి గనుచున్‌ (5-68). 


బోరవెల్లి కృష్ణప్ప : 17వ శతాబ్ది పూర్వార్ణానికి చెందిన బోరవెల్లి కృష్ణప్ప యయాతి 
చరిత్రను రాశాడు. కానీ అది అలభ్యం. 

కృష్ణయామాత్యుడు : గద్వాల సంస్థానంలోని పూడూరు నివాసియైన కృష్ణయామాత్యుడు 
16వ శతాబ్దం ఉత్తరార్థంలోనో 17వ శతాబ్దంలోనో ఉంది ఉంటాడు. భగవద్గీతను 
యథాశ్లోకానువాదం చేశాడు. అదే “భగవద్దీతార్థ దర్పణం”. మొదటి అధ్యాయాన్ని 
వదిలిపెట్టి మిగతా 17 అధ్యాయాలను అనువదించాడు. ఇది 62 తాటాకుల గ్రంథం. 


కం॥ ఉదితాశు పూర్ణనేత్రుడు 
సదయహృదయుడై గిరీటి సమ్మద మెదలో 
వదలుచు శోకంబందగ 
పదిలంబుగ శౌరిపల్మె భాసుర ఫణితిన్‌. 


రాజవోలు సుబ్బరాయకవి 17వ శతాబ్టీకి చెందిన రాజవోలు సుబ్బరాయకవి 
ఆర్వేలనియోగి. వీరి తండ్రి శేషాచలామాత్యుడు. విద్యాగురువు రమణార్యుడు. ఈ 
కవి రాజవోలు (రాజోలి) నందు ఉన్నాడు. ఇతడు ఆంధ్రభాషా సామ్రాజ్యా రూఢిసరసి 
విద్యావిలసితుడు” - 'గంభీర శబ్దార్థ గుంభనా చాతురి' తో చిత్రాంగదా పరిణయాన్ని 
రాశాడు. అలాగే గరుడాంజనేయ వాగ్వాద కథను, సుదంతా వివాహకథ అనే ద్విపదను, 
జయవిజయాభ్యుదయము, కృష్ణార్జున సంవాదమనే ప్రబంధాలను రచించాడు. 
జయవిజయాభ్యుదయం తప్ప మిగిలినవన్నీ అలభ్యాలు. “రమణ వాగ్గాటి నిరాఘాట 
విస్ఫూర్తి”, “శృంగారమృదువాక్య సంగతి” ఈయన కవిత్వ లక్షణాలు. 


64 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


గంభీర శబ్ద గుంభనా చాతురి మెజియు చిత్రాంగదా పరిణయంబు 
రమణవాగ్గాటీ నిరాఘాట విస్ఫూర్తి గరుడాంజనేయ వాగ్వాదకథయు 
శృంగారమృదువాక్య సంగతి ద్విపద కావ్యముగా సుదంతా వివాహ కథయు 
సరసకృష్ణార్ణున సంవాదమహా ప్రబంధమును గవిజనానందముగను 
వెలయనొనరించినాడ నార్వేలవంశ - వనవిధి సుధాకరుండ శ్రీవత్సగోత్ర 
సంభవుడు రాజవోల్పురీ స్థానపరుడ - రసికజనరంజనుడ సుబ్బరాయకవిని. 


రేటూరి రంగరాజు (17వ శతాబ్ది) బోరవెల్లి సీమ కవి. ఇతని రచన “భానుమతీ 
పరిణయం”. ఇది నాలుగాశ్వాసాల గ్రంథం. ఇది వెలగోటి రాయభూపాలునికి అంకితం. 
ఈ కవి ఆరువేల నియోగి. ఈయన తండ్రి చినగంగనామాత్యుడు. ఈయన మరో 
రచన 'దేవకీనందన శతకం”. 

శ్రీల జెలంగ సత్త్వగుణశీలత నిర్మలమూర్తి నయ్యుమై 

నీల రుచుల్వహించితివి నీమదిలోపల నీలకాంతులీ 

లీల ప్రకాశమయ్యెను భలీయను శ్రీయలవేలుమంగ కాం 

తాళ మరీచి కొమ్మునను దాల్చిన వేంకటభర్త గొల్చెదన్‌ 

(భానుమతీ పరిణయం 1 - 1 

ఆయలూరు కందాళయార్యుడు క్రీ.శ. 1700 ప్రాంతానికి చెందినవాడు ఆయలూరు 
కందాళయార్యుడు. కౌశిక గోత్రీయుడు. కేశవార్యుని తమ్ముడైన రామానుజార్యుని 
కుమారుడు. కందాళ దొడ్డయార్యుల వారి శిష్యుడు. కవికులతిలక, కవిసార్వభౌమ, 
కళానిధి మొదలైన బిరుదులు ఇతనికున్నవి. అశేషభాషాపాండిత్యం కలవాడు. షట్టాస్త 
పారంగతుడు. ముష్టిపల్లి వేంకట భూపాలునిచే సన్మాన సత్మారాలు పొందాడు. 
సంస్కృతంలో అలంకార శిరోభూషణం రాశాడు. ఈయన యితర రచనలు 
తెలవడంలేదు. (కీ.శ. 1728 ప్రాంతంలో ఆయలూరి కందాళయార్యులు గద్వాల 
కోటలో నాటి పాలకుల కోరికమేరకు నూతనంగా చెన్నకేశవ విగ్రహ ప్రతిష్టాపనం 
చేశాడు. బహుశా భిన్నమైన చెన్నకేశవ విగ్రహాన్ని తొలగించి ప్రతిష్ట చేసి ఉండవచ్చును. 
అలంకార శిరోభూషణం అనేది అలంకారశాస్తం. దీనిలో ఎనిమిది ఉల్లాసాలు ఉ 
న్నవి. ఉల్లాసాలను అవసరమైన చోట ప్రకరణాలుగా విభజించడం జరిగింది. దీని 
ముద్రితాముద్రిత ప్రతులు 5 ఉన్నాయని అలంకారశిరో భూషణంలోని శబ్దాలంకార 
ప్రకరణానికి పాఠక ప్రియా-తెలుగు వ్యాఖ్యలో వైద్యమ్‌ వేంకటేశ్వరాచార్య రాశారు. 


ప్రాచీన సాహిత్యం 65 


సర్వతోభద్ర బంధ : 
శ్లో తసదాత తదాసత్ర సరసాన నసారస 
దాసానయాయానసాదా తనయానన యానత 


ధర్మపురి యోగానందకవి కాలం క్రీ.శ. 1700-50. ఈయన స్వగ్రామం 
ధర్మారం. గద్వాల ప్రభువు తిరుమల రాయలు, రాజోలి నాడగౌడ ముష్టిపల్లి వేంకట 
భూపాలుడు యోగానందున్ని ఆరాధించినట్లు తెలుస్తున్నది. వేంకట భూపాలుని కీర్తనల్లో 
యోగానందుని ప్రశంస కనిపిస్తుంది. 


“ధర్మము నీకు గాదురా - నిర్మోహము సేయకురా 
ధర్మము విచారింపరా -ధర్మపురి యోగానందా 
కర్మజీవుల కడతేర్చరా -ఓర్మితో అందాక జూతురా 
నిర్మలాత్ముడవురా -ధర్మాపురి యోగానందా” 


యోగానందుని సమాధి గద్వాలలో ఉంది. ఈయన సాహిత్యం మాత్రం 
లభించలేదు. 
తిరుమల బుక్కపట్టణము బుచ్చి వెంకటాచార్యులు క్రీ.శ. 1734 తర్వాత కాలం 
వాడు. 'అచలాత్మజాపరిణయమును రచించిన వేంకటాచార్యుల తమ్ముడు. చతుశ్చాస్త 
పారీణుడు. గద్వాలలో చిన సోమభూపాలుని కాలంలో ఉన్నాడని శేషాద్రిరమణకవులు 
గో.క.సంచికలో రాశారు. 85 సంవత్సరాల వయసులోనే వీరు మరణించారు. వేదాంత 
కాలికావళి (ముద్రితం), అభినవశ్చంగారరసమంజరి భాణము, కల్యాణ పురంజనము, 
శృంగార సర్వస్వము వీరి రచనలు. 
కాకె చెన్నమల్లప్ప క్రీ.శ. 1740-1800 ప్రాంతానికి చెందినవాడు. ఈయన స్వస్థలం 
మానవపాడు మండలంలోని మద్దూరు. కన్నడ, తెలుగులో ఎన్నో తత్వాలు చెప్పాడు. 
వాటిని నేటికీ భక్తులు పాడుకుంటారు. అయితే అవి గ్రంథస్థం కాలేదు. 
నందికొట్మూరు సిద్ధయోగి (1743-94) రాయలసీమ వాడైనప్పటికీ, అలంపురంతో 
అనుబంధం ఎక్కువ. ఈయన అత్తగారి ఊరు కూడ అలంపురం. అలంపురం బాల 
బ్రహ్మేశ్వరుని దయవల్ల తాను కవిత్వం చెప్పినట్లు రాసుకొన్నాడు. ఈయన రాసిన 
యోగీశ్వరవిలాసం, షట్‌స్థల దర్పణం బాల బ్రహ్మేశ్వరునికి అంకితాలు. వీరు చెప్పిన 
తత్వాల్లో బాల బ్రహ్మేశ్వరుని ముద్ర కనిపిస్తుంది. 


66 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


నందికొట్మూరు శంకరయోగి (క్రీ.శ. 1760-1805) అలంపూరు గడిగ ఏగంటయ్య 
శిష్యుడు. ఈయన శంకర శతకాన్ని రచించాడు. ఇది బాలబ్రహ్నేశ్వరునికి అంకితం. 
కం బాలబ్రహ్మేశుని కృప 
హేలాగతి తత్వసార మిటుజేసితి నే 
బాలల వాక్యంబుల గతి 
నాలించియు స్వానుభూతినందుడి విబుధుల్‌. 


చినసోమభూపాలుడు : గద్వాల సంస్థాన ప్రభువు చినసోమభూపాలుడు (క్రీ.శ. 
1762-1794) అభినవభోజ బిరుదాంకితుడు. మహావీరుడు. ఈయన కవిపోషకుడే 
కాక స్వయంగా కవికూడ. హరిభట్టు సంస్కృతంలో రచించిన రతిశాస్తాన్ని తెలుగులో 
రాశాడు. ఆంధ్రాష్టపదులను కూడ రచించాడు. ఈయన ప్రారంభించిన మాఘకార్తీక 
విద్వత్సభలు గద్వాల సంస్థానం భారత్‌లో విలీనమయ్యేవరకు కొననసాగినవి. తన 
ఆస్థాన పండితులతో 'యథాశ్లోక తాత్పర్య రామాయణంిను రచింపచేశాడు. యిది 
సంస్కృత రామాయణానికి అనువాదం. ఈయన తల్లిదండ్రులు మంగళాంబీకా తిరుమల 
రాయలు. పెదసోమనాద్రికి మనుమడు. 
రతిరహస్యం ఆశ్వాసాంత గద్యలో ఈ విధంగా ఉంది. “ఇది శ్రీమత్మేశవస్వామి 
కరుణాకటాక్ష వీక్షణాతిశయ సమాసాధితాఖండ భువనమండల సామ్రాజ్య సారస్వత 
వైభవాభి నవభోజరాజ సకల సుకవి జనాభీష్ట ప్రధాన కల్పభూజరాజ శ్రీమద్గద్వాల 
పెదసోమక్షమాపాల పౌత్ర తిరుమల రాయమహేపాల మంగాంబికా పుత్ర బుధస్తోమ 
విధేయ రాజా చినసోవుభూపాల రాయ వ్రణీతంబైన రతి శాగన్రంబను 
కళాశాస్త్రమునందు సర్వమును తృతీయా శ్వాన ము”. ఈ రతి శాస్త్రము 
మూడాశ్వాసాలుంది. మొదటి ఆశ్వాసంలో 66, రెండవ ఆశ్వాసంలో 157, మూడవ 
ఆశ్వాసంలో 52 పద్యాలున్నవి. 
ఉ॥  శ్రీనెద జేర్చి సత్యరతి జేకొని జాంబవతింగవుంగిటన్‌ 
బూనిచి గారవించి రవి పుత్రుని ముద్దిడి మిత్రవిందకుం 
దోన సుదంతగేలి దమితోగని భద్రను లక్షణాంబుజా 
క్షీని రతాప్తుడౌ విభుని కేశవదేవుని నాశ్రయించెదన్‌. 
(రతిశాస్తం-మొదటి పద్యం) 
చినసోముడు తన అనువాద పద్ధతిని ఇందులో చెప్పుకున్నాడు. 


ప్రాచీన సాహిత్యం 67 


మ॥ చిరశ్ళంగార రసప్రపూర్ణ రసిక శ్రేష్ట స్తుతంబుల్‌ కవీ 
శ్వర పూర్వోచిత కావ్యముల్‌ గలవు ఠేవం బొప్పగా వానిలో 
సరళంబున్‌ సుకళా విలాసమును నౌ సారంబు సాధించియే 
సరస ప్రీతి రచింతునే రతికళాశాస్త్రంబు నిచ్భారతిన్‌ (1-4) 


ముగ్గాలక్షణం : 


సీ|| వరునిచే వల్వ గ్రహించబడినదై 

మిక్కిలి తనువు గంపింప జేయు 

బలుకదు మూకత్వమలవదమాటికి 
గోపంబుచే నేడ్చు గుసుమశరుని 

కదనంబునకు శయ్యగదియ దొక్కొకవేళ 
కదిసెనేనియు జాలవదన సరసి 

జము వాంచియుండు హస్తము నివ్వదులిపించి 
కొనుటకన్నను మున్నగనే మొగంబు 


గీ! నవల ద్రిప్పుచు వేగగన్లవ మొగడ్చు 
గడుభయ స్వాంతయై గడగడవణంకు 
వెడల జాలంగజనునట్టి విధముగల్లు 
పడతియే ముగ్ధయని యెన్నబడును సభల (1-11) 


చినసోముడు ఆంధ్రాష్ట్రపదులు [గ్రంథములో తన కవిత్వ ప్రతిభ చూపించాడు. 
ఇది జయదేవుని గీతగోవిందమునకు తెలుగనువాదము. శ్లోకానికి చరణము, పద్యము, 
దరువు, చూర్ణిక అను చతుర్విధ ప్రక్రియలతో రసమయంగా అనువాదం చేశాడు. 
“'మదీయాలంకారం త్వమసి సుఖమే జీవనమపి” అన్న శ్లోకానికి అనువాదం 
చూడండి. 
ఉ॥ నీవె మదీయ జీవనము నీవె మదీయ విభూషితంబునై 
నీవె భవాబ్దీ రత్నమిట నీవె సదాయనుకూల నౌదుగా 
కీవిధి నాదెసన్‌ సరసిజేక్షణ నామది సత్రయత్నమౌ 
రావదె చారుశీల! ప్రియురాలవదే చలమేల జేసెదే. 


68 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


చరణము - కాంభోజిరాగం : 


నీవెనా జీవనము నీవెనా భూషణము 
నీవె సంసార జలనిధి రత్నమూ! 

నీవె యనుకూలవతి నెరయనౌదునుగాక 
యేవేళ నా హృదయ మిట యత్నమైనది 
ఓ చారుశీల యింత జాలమేల 
సారెకును నాపైన చలమేలబాల 


చూర్ణిక : 


అయిరాధికే చారుశీలే! 
ప్రియేత్వమసి మదీయ జీవితత్వమసి చాత్మీయని భూషణం 


ఎరుకల కాంభోజి రాగం : 


నీవెనా జీవనము నీవె నా భూషణము 
నీవె సంసార జలనిధి రత్నమూ! 
నీవె యనుకూలవతి నెరయనౌదునుగాక 
యేవేళ నాహృదయ మిటయత్నమైనది 
ఓ చారుశీల యింత జాలమేల 
సారెకును నాపైన చలమేల బాల .............. చారుశీల 
నీవెనాదు జీవనము నీవెనాదు భూషణము 
నీవెభవ జలధి రత్నము - ఓ చారుశీలా 
నీవె నా పాలిదైవము చాలనీ నీవేళ 
ననుకూలురాల నౌదుగాక 
వేళచాలనాదు హృదయము - ఓఓ ప్రియురాల అధికయత్నమై 
ఓ చారుశీల. 
కాణాదం పెద్దన సోమయాజి క్రీ.శ. 1690-1776 ప్రాంతం వాడు. చిన 
సోమభూపాలుని ఆస్థానకవులలో సుప్రసిద్భడు. అభినవ అల్లసాని పెద్దనగా 
పేరుపొందినవాడు. యథోశ్లోక తాత్పర్య రామాయణంలో బాలకాండ, ఆధ్యాత్మ 
రామాయణము, మత్స్యపురాణ అనువాదం, విప్రవంశం, శైషశైలేశలీల, భోజ చంపు 


ప్రాచీన సాహిత్యం 69 


రామాయణానికి సంస్కృతటీక ఈతని రచనలు. చివరిమూడు అలభ్యాలు. చతుర్విధ 
కవితా ప్రావీణ్యంతో రాసిన “ముకుంద విలాసం” ఇతనికి ఎనలేని కీర్తిని తెచ్చింది. 
శ్రీకృష్ణుడు మేనత్త కూతురు భద్రను వివాహం చేసుకోవడం “ముకుంద విలాసం” 
ఇతివృత్తం. దీనికే భద్రాపరిణయమనే నామాంతరం ఉంది. శృంగార రసోపేతమైన 
ఈ కావ్యం గద్వాల కేశవస్వామికి అంకితం. కాణాదం సోమన [గ్రంథాలలో ఉన్నన్ని 
చిత్రకవితా రీతులు మరేకవి రచనల్లోను కన్పించవని కందుకూరి వీరేశలింగం 
అభిప్రాయపడ్డాడు. ఈయన బాలకాండను వచనంలోకూడ రాశాడు. భోజచంపూ 
ప్రబంధ వ్యాఖ్యను రచించాడు కాని అది అలభ్యం. వారి సోమ భూపాలదండకం 
అసమగం. 
కం॥ కుందవిలాసము తావి ము 

కుంద విలాసము సదా ముకుందవిలాసం 

బిందు విలాసమును సుధా 

బిందు విలాసము హసించుపేశల ఫణితిన్‌ (ము. వి. 1-383) 


అక్షరద్వయకందం _ 


కం॥ కోకిల కలకల లీలల 
గేకుల కేకల గులాబికిలకిలల కళా 
కాకలి కేళాకూళుల 
లోకాళులు కేళికళికె లోలాకులలై (ము.వి. 1-250) 


అక్షరగుణింతంలో రాసిన పద్యం క 


చం॥ కమల విరోధి కామజయకారి కిరద్యుతి కీర్తనీయుడున్‌ 
కుముద హితుండు కూటమృగగోప్త కృతాంతుడు క్షప్త సత్మళా 
క్రముడును కేశవేక్షణము కైరవనీశుడు కోక భేదనా 
గమనుడు కౌముదీ కరుడు కందిభవుడుదయించె తూర్పునన్‌ (ఆధ్యా.రా) 


దూర్వాసి నాగార్యుడు (క్రీ.శ. 1762-93) కాణాదం సోమయాజి బావ. ఈయన 
బాహాటం అనే వైద్య గ్రంథాన్ని అనువదించాడు. 

గార్లేయపురం సుబ్బశాస్త్రి (క్రీ.శ. 1762-1794) చినసోమ భూపాలుని ఆస్థానకవి. 
ఈయన యథాళ్లోక తాత్పర్య రామాయణంలోని అరణ్యకాండను 8 అశ్వాసాలలో 
రచించాడు. రాముడు భరతునితో మాట్లాడు సందర్భంలో రాసిన పద్యం. 

70 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


కం మనుజులు పితృ స్వభావము 
నెనయరు మాతృస్వభావమె నయుదురని యె 
న్ననుదగు భరతునిచే నీ 
జనవాదము వేరుగాగ జలుపంబడియెన్‌ 


రామునితో శూర్ప్చణఖ పలికిన సందర్భంలో రాసిన పద్యం 


కం।। ఈ నీయనురూపమునకు 
నేనుత్తమయగు కుటుంబినిని యోగ్యంబౌ 
దానను నాతోడ జన 
స్థానముల జరింపగలవు సకలసుఖముగాన్‌. 
సుబ్బశాస్త్రి శ్రీమదుభయ కవితా నిస్సహాయ సాహితీధురీణులు. ప్రభుభక్తి, 
సహజకవితారీతి, ధార్మికదృష్టి, పురాణశైలి, పాత్రచిత్రణ వారి రచనలో కనిపిస్తాయి. 
తిరుమల కృష్ణమాచార్యులు (క్రీ.శ. 1762-1794) యథాశ్లోకతాత్సర్య 
రామాయణంలోని సుందరకాండను 3 ఆశ్వాసాలలో రాశాడు. కథాగమన విషయంలో 
రచన సహజంగా, సలక్షణంగా ఉండేటట్లు అనువాదం చేశాడు. మూలశ్లోకాలలో 
ఉన్న అలంకారాలనే అనువాదంలో వాడాడు. 
కం॥ శ్రీలక్ష్మీ పృధుకుచకల 
శాలిప్త మృగీమదద్ర వాంకితపక్షా! 
పాలిత సోమనృప శ్రీ 
ఖేలన గద్వాల నగర కేశవగౌరి (1-1 


కం॥ ఈ మోహంబును విడువుము 
భామిని జనకసుతనాకు భార్యవుగమ్మా! 
నా ముఖ్యులైన బహు రా 
మామణులందీవు నగ్ర మహిషివి గమ్మా! 


బోరవెల్లి శేషయామాత్యుడు (1762-1794) సాహిత్యచరిత్రలో బోరవెల్లి 
శేషాచార్యుడుగా పిలువబడ్డాడు. ఈయన తండ్రి సింగనామాత్యుడు. ఇతడు ఉభయ 
కవితా నిస్సహాయ సాహితీధురీణుడు. యధాళ్లోక తాత్పర్య రామాయణంలోని 
యుద్ధకాండ పూర్వోత్తర భాగాలను మూడు ఆశ్వాసాలలో అనువాదం చేశాడు. కాని 
మూలములో 131 సర్గలుండగా దీనిలో 118 అధ్యాయాలుగా అవతరించాయి. 


ప్రాచీన సాహిత్యం 71 


మ॥ ఉరుతన్వుండగు వాలి సంభవుడు రకోపేత సర్వాంగుడై 
ధరణీజంబును భీమశౌర్యుడగుచు నత్యేంద్రుపై వేయగా 
త్వరగా వచ్చెడు నాకుజంబుగని సంభ్రాంతుండునై యానిశా 
చరుడున్‌ భిన్నము సేయ భూమిపడె నాసాలంబనేకంబుగన్‌. 


కొత్తపల్లి రామాచార్యులు (క్రీ.శ. 1762-1794) విద్వన్మహాకవి. లక్ష్మమాంబా 
నరసింహాచార్యులు తల్లిదండ్రులు. తాతగారు బెబళాచార్యులు. వీరిది పండితవంశం. 
యధాశ్లోక తాత్సర్య రామాయణంలోని అయోధ్యాకాండను ఐదాశ్వాసాలలో అనువాదం 
చేశాడు. ఈయన శైలికి 'ఛ,య,వ,రి అను నాలుగు అక్షరాలను వాటి గుణింతాలను 
మాత్రమే ఉపయోగించి రాసిన “చతురాక్షర కందం” పద్యమును చూద్దాం. 


కం॥ వివిధాయుధ ధారావిరి 
ధవదోద్దుర యవధివిధుర దైర్యధురధరా 
ధవవిద్యారాధ్యయు రూ 
ద్ధవ యుద్దావిద్ధవీర్య ధౌరేయారీ 

కం॥। వినయము విద్యయు సత్యం 


బును దపమారనము మైత్రి బుధసేవయు పా 
వనతయు సముచిత దానం 
బును రామునియందు నిక్క్మముగ గలవబలా! 


చింతలపల్లి ఛాయాపతి క్రీ.శ. 1770 ప్రాంతం వాడు. బోరవెల్లి సంస్థాన చివరి 
పాలకుడైన వేంకటరెడ్డి ఆశితుడు. నవఘంట సురత్రాణ బిరుదాంకితుడు. తిరుమల 
శ్రీనివాసాచార్యులితని కవితాగురువు. దేవరకొండనుండి బోరవెల్లికి వచ్చి స్థిరపడ్డాడు. 
ఇతని ఏకైక కావ్యం రాఘవాభ్యుదయం. ఇది 6 ఆశ్వాసాల కావ్యం. కాళిదాసు 
రఘువంశంలోని 4, 5, 6, 7 సర్గలలోని కథల ఆధారంగా ఈ కావ్యాన్ని రచించాడు. 
కొన్నిచోట్ల కథ యథాతథంగా ఉంది. మరికొన్ని చోట్ల స్వంత కల్పనలున్నాయి. ఈ 
కావ్యంలో అక్కడక్కడ ఉర్జూమాటలు, మాండలికాలు ఉన్నవి. బంధ, చిత్ర 
కవిత్వాలతోపాటు వివిధ ఛందస్సులను దీనిలో చూడవచ్చును. 


72 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


ఉ|| ఎదునులేని కల్పన మదిత్తడి పుత్తడి పేరు మాత్రమా 
ముందగు ధర్మ సత్మథయాపూర్వ వచోరస మాధురి పరి 
స్పంది పురాణ రాజృషి సచ్చరితంబు మెరుంగుదేరు మేల్‌ 
కుందనమట్టి మిశ్రకృతికోరి రచించెద బుద్ధి చాతురిన్‌. 


క।। కొందరి కవితలు కఠినము 
లందురు, కొందరివి మృదువులందురు, కృతులం 
దందాయారచనలచే 


నిందరకును హర్షమొసగ నేనూహింతున్‌. 


లయగ్రాహి గరుదాచలకవి 18వ శతాబ్దం పూర్వార్థం వాడు. ఈ కవికి బోరవెల్లి 
రాణి గిరియమ్మ ఆశ్రయమిచ్చింది. ఈమె పెదసోమభూపాలుని కుమార్తె. గరుడాచలకవి 
'కౌసలేయ చరిత్రం” అనే కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో గిరియమ్మ 
పుణ్యకార్యాలతో పాటు ఆమెతల్లి లింగమాంబ సత్మార్యాలను కూడ వర్ణించాడు. ఈ 
కవికి బోరవెల్లి కేశవస్వామి కలలో కన్పించి కౌసలేయ చరిత్ర (రామాయణ కథాత్మకం) 
ను రచించి తనకు అంకితం చేయాలని ఆదేశించాడట. గిరియమ్మ చేసిన సత్మార్యాలను 
గరుడాచలకవి కౌసలేయచరిత్రలో ఈ కింది పద్యం రాశాడు. ఈయన బోరవెల్లి 
యోగానందుని శిష్యుడు. 


బీ కట్టించె కేశవగారంబు భూమిపై 
బజిగు కుబేర పుష్పకమనంగ 
సేవించెనా రామసేతు కాశీమధ్య 
దివ్యస్థలంబులు తెగువమీజి 
వేయించె వనము లుర్విని చైత్ర రథనంద 
నోద్యానములరీతి హృదయ్యముగను 
చదివించె విద్యార్థి జనుల కన్నము బెట్టి 
వేదశాస్త్రపురాణ విద్యలెల్ల 


గీ జన్నములొనర్చజేసె నిర్ణరగణంబు 
గణుతియొనరింప విప్రసంఘములచేత 
ననుచు బ్రజలన వర్థిల్లైనను దినంబు 
పరమ సద్గుణ నికురుంబ గిరియమాంబ (అవతారిక 66) 


ప్రాచీన సాహిత్యం 73 


ధర్మవరం రామకవి క్రీ.శ. 1780 ప్రాంతంవాడు. గద్వాల నివాసి సోమభూపాలుని 
ఆనతితో 'ముకుందవిలాసంి రచించాడు. ఇది అలభ్యం. గోలకొండ కవుల సంచికలోని 
శేషాద్రి రమణకవుల పూర్వకవి పరిచయంలో ఇతని పేరు ఉంది. అందులో ఈ 
కవిది ఒక పద్యం లభించిందని రాశారు. 

వాడాల శేషాచార్యులు క్రీ.శ. 1780 ప్రాంతం వాడు. “మైథిలీ పరిణయం” అనే 
వచన కావ్యం ఇతని రచన. 

ములికిరెడ్డి వీరారెడ్డి (క్రీ.శ. 1820-85) చెన్నిపాడు గ్రామ వాస్తవ్యులు. 
వెంగమాంబ-అల్పూరురెడ్డి వీరి తల్లిదండ్రులు. ఈ కవి రచనలలో కృష్ణవేణిపాట 
మాత్రం లభ్యం. ఇది 18 చరణాలలో ఉంది. 


కదిలింది శ్రీకృష్ణవేణి-ఆహా కదిలిందయో కృష్ణవేణి 
ఆకాశగంగవలె - ఆడుచును గిరులపై 
ప్రాకాశమైతల్లి - పరుగులిడుచుండగా 

చూచి వీరారెడ్డి - చేతులను జోడించి 
వ్రాసీనాడీపాట - భాసురమ్ముగ జగతి 


బొడ్డుచెర్ల చెన్నకృష్ణకవి (క్రీ శ. 1830-1890) సతీబాలబ్ర హ్మేశ్వర పరిణయమను 
గ్రంథాన్ని రాశాడు. అలంపురంలో ఉన్న తుంగభద్రానది మహిమను తెలిపే ఒక 
పద్యం చూడంది. 


నిను బ్రాతః కాలంబున 

వినయంబున దలచు జనునా విభవోజ్వలులై 
ఘనసాయుజ్యము నొందుదు 

రని బుధులెప్పుడు గణింతురది నిక్కమగున్‌ 


హోసదుర్గం వేదాంతాచార్యులు (క్రీశ. 1842-1935) హోసదుర్ణం కృష్ణమాచార్యుల 
తమ్ముడు. గద్వాల సంస్థాన ధర్మాధికారిగా ఉన్నాడు. శ్రీకృష్ణబ్రహ్మ తంత్రార్య 
వేదపాదస్తవమ్‌, ఆచార్యవైభవమ్‌ మొదలైన సంస్కృత కృతులు రచించాడు. 

ముష్టిపల్లి రామభూపాలుడు (క్రీ.శ. 1845-1901) సుదీర్హకాలం సంస్థానానికి 
ప్రభువుగా ఉన్నాడు. పురాణం దీక్షాచార్యులు వీరి కవితాగురువు. ఈయన రాణీ 
వేంకటలక్ష్మమ్మకు మేనల్లుడు మరియు దత్తపుత్రుడు. ఈయన ఆస్థానంలో 


74 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


మహావిద్వాంసులుందేవారు. శ్రీరామభూపాలుడు కవిపోషకుదే కాదు చక్కని కవి కూడ. 
“ఛందోముకురం”' ఈయన రచన. గురులఘువులను గుర్తించు విధానం, గణవిభజన, 
విశ్రమ-ప్రాస లక్షణలక్షణ్యాలు తదితరాలు యిందులో ఉన్నవి. ఇది గద్వాలలో రెండు 
ముద్రణలు పొందింది. శ్రీరామభూపాలుడు కేశవమంగళాష్టకాన్ని రాశాడు. 
- శ్రీమన్ముష్టిపలీ వృద్ధ సోమభూపతినా వినా 
కేనాష్యసాక్షాద్ధష్టాయ కేశవేంద్రాయ మంగళమ్‌ 
- సాహిత్య విద్యోపాధ్యాయాః పురాణం దీక్రితాహ్వయా 
సత్మవీంద్రా మయా నవ్యాం కృతిమేతామచీకరన్‌ 


పురాణం దీక్షాచార్యులు (క్రీ.శ. 1845-1901) పుల్లగుమ్మి నివాసి. పుల్లగుమ్మి 
వేంకటాచార్యుల మేనమామ. రామభూపాలుని ఛందోముకురాన్ని పరిష్కరించాడు. 
రామచంపువు, రామనృపకర్ణామృతం, కేశవసుప్రభాతం, కావ్యోత్మర్ష అనేవి ఇతని 
రచనలు. తిరుపతి వేంకటకవులతో ఈయన తలపడినాడు. 

ములికిరెడ్డి హనుమంతరెడ్డి (క్రీ.శ. 1846-1919) చెన్నిపాడు గ్రామానికి 
చెందినవాడు. శేషమ్మ, చిన్నవీరారెడ్డి ఇతని తల్లిదండ్రులు. హనుమంతరెడ్డి కవి, 
జ్యోతిషశాస్త్రవేత్త. ప్రహాదచరిత్ర హరికథ, జ్యోతిషసారసం గ్రహం, శుకరంభాసంవాద 
నాటకం, శ్రీరామసంకీర్తన వర్ణమాల, రామలింగేశ్వర పద్యాలు అనేవి ఇతని రచనలు. 
మొదటి రచన అలభ్యం. ఇతని రచనా వివరాలను సంకీర్తనా సాహిత్యంలో చూడవచ్చు. 
తక్కసీల వెంకన్న అలంపురం తాలూకాలోని ఉండవెల్లికి సమీపాన ఉన్న తక్కశిల 
(గామస్తుడు. పార్వతీదండకం, సీతారామశతకం, ఉండవెల్లి చెన్నకేశవస్వామి పారువేట 
పద్యాలు ఈయన రచనలు. ఇవన్నీ అముద్రితాలు. '“అలంపూరు సీమ-సంస్కృతాంధ్ర 
సాహిత్యాలు” సిద్ధాంత గ్రంథంలో ఎస్‌. ఎం. మహమ్మద్‌ హుసేన్‌ ఉండవెల్లి 
చెన్నకేశవస్వామి పారువేట పద్యాలు కొన్ని ఉదహరించాడు. వీరికన్నముందు వెంకన్న 
పద్యాలను తెలిపిన వారులేరు. 


ఉ॥॥ శ్రీమతు ఉండవెల్లి నగరీవరఖేలనుడైన కేశవ 
స్వామి తురంగమెక్కి భటసంఘము తోడుత వేటబోయి యా 
భూమి మృగంబులన్‌ దునిమి పుష్పమరంద నికుంద సీమలన్‌ 
వేమరు చెంచుకోమలిని వేడ్క రమించపుడొచ్చె నింటికిన్‌ 


ప్రాచీన సాహిత్యం 75 


అజ్జకొల్లు శేషకవి (క్రీ.శ. 1850 (ప్రాంతంవాడు. సోమభూపాలుని ఆస్థానకవి. 
కురుమూర్తి వేంకటేశ్వర శతకాన్ని రచించి సోమభూపాలునికి అంకితమిచ్చాడు. 
సింగంపేట ఆంజనేయశతకాన్ని రచించాడు. 


ఆడుచు బాడుచున్‌ సుతుల యందము జందము జూచుచున్‌ రతి 
క్రీడల దేలుచున్‌ మదికి బ్రీతిగ భుక్తిని సల్పుచున్‌ సదా 

వేడుక నీ పదాబ్దములు వేమజు నెంచినవాడు పుణ్యు డీ 

మూడు జగంబులందు గురుమూర్తి పురీశ్వర వేంకటేశ్వరా! 


మల్లారి జోషి పండితుడు (క్రీ.శ. 1860-1920) అలంపూరు నివాసి. బహుగ్రంథ 
ప్రణీత. వెల్లాల సదాశివశాస్తి, అవధానం శేషశాస్తి వంటివారికి విద్యాగురువులు. 
వెల్లాలవారు తన కన్యకాంబ చంపువులో వీరిని స్తుతించారు. 

'పెరంబుదూర్‌ వేంకట కృష్ణమాచార్యులు (1864) గద్వాలకు చెందిన కవి. 
“కవితాహుంకారములు' పేరుతో ఐదు పద్యములు గో.క.సంలో ఉన్నవి. 


మం॥ కవితాకల్పకవల్లి పల్లవితయై కన్పట్ట నద్దానికిన్‌ 
గవితానే రసపుష్టి దోహద విధిన్‌ గావింప బెంపొందుచున్‌ 
భువితావుల్‌ వెదజల్ల బుష్పవతియై భూరీష్ట పాకంబులన్‌ 
జవులూరన్‌ రసికాగ్రణీ జనమనస్సంతృప్తి గావింపదే. 


పురాణం నరసింహాచార్యులు క్రీ.శ. 1867లో జన్మించారు. వీరు గద్వాల రాజా 
సీతారామభూపాలరావుకు విద్యాగురువులు. వీరి శిష్యరికంలో రాజావారు సంస్కృతాంధ్ర 
కవిగా రూపొందినారు. నరసింహాచార్యులు సంస్థాన ధర్మాధికారులు. శతావధానులు. 
గద్వాల సంస్థానంలో వీరికి, తిరుపతి వేంకటకవులకు మధ్య వాదోపవాదాలు 
జరిగాయని తిరుపతి వేంకట కవులు శనిగ్రహము” అనే రచనను వీరిని దృష్టిలో ఉ 
ంచుకొని చేసినట్లు సాహిత్యకారులు చెప్తారు. రాజా శ్రీరామభూపాల్‌ కూడ వీరివద్ద 
చదువుకున్నాడు. వ్యాకరణంలో వీరికి అమోఘమైన పాండిత్యముండేది. ఉ 
త్తరాశ్రమంలో వీరు శ్రీవాగీశ బ్రహ్మతంత్రపరకాల యతీంద్రులుగా, పరకాల 
పీఠాధిపతులుగా క్రీ.శ. 1915 నుండి 1925 వరకు ఉన్నారు. అక్కడ వీరు 32వ 
పీఠాధ్యక్షులుగా ఉన్నారు. వీరు 1925వ సంవత్సరంలో మరణించారు. 

బ్రహ్మలక్షణ భూషణం, సంసర్గదోష నిష్కృతి పరిష్కృతి, తృతీయార్థవాదం, 
శాసైక పరిశుద్దిః సాధుసిద్దాంత పద్ధతి, తృతీయాదర్పణ విరోధి విధూననం, 


76 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


విజయోద్యోతం, నిర్ణయ మహోదధి, తృతీయాదర్పణా, మహానవమీనిర్ణయం, 
దురుత్రేక్షణ శిక్షణం వీరి ముద్రిత రచనలుగా తెలుస్తున్నవి. వాదరత్నాకరం, శ్రవణ 
ద్వాదశీ నిర్ణయం, ఉపాకర్మ నిర్ణయం, వచస్సుధాతత్త్వం, ద్రవిడ వేదాపౌరుషేయత్వ 
విచారం, ఊనమానసికాది నిర్ణయం, జానకీ పరిణయము (ఆంధ్రం), సుభద్రా 
పరిణయము (ఆంధ్రం), శ్రీరామభూపచరిత్రం (ఆంధ్రం) మొదలైనవి అముద్రితాలని 
గోలకొండకవుల సంచిక ద్వారా తెలుస్తున్నది. 
పుల్లగుమ్మి వేంకటాచార్యులు రాజా సీతారామభూపాల్‌ విద్యాగురువు వీరు 
శతావధానులు, వ్యాకరణ పండితులు. వీరి తల్లిదం[డ్రులు శింగమాంబ 
శ్రీనివాసాచార్యులు. వితంతుదీర్హ ప్రసవన్యక్కారము, ఆదిలక్ష్మీ కర్ణపూరః అలంకారావళి 
అనే గ్రంథాలను రాశారు. రాజా రామభూపాలుని ఛందోముకురాన్ని తెలుగులోకి 
అనువదించారు. ఆదిలక్ష్మీకర్ణపూరః రాణి ఆదిలక్ష్మిదేవమ్మగారి పరంగా చెప్పబడిన 
(గంథం. ఇది వారి కవనశక్తికి, అలంకార, వ్యాకరణ వైదుష్యానికి నిదర్శనంగా 
ఉంది. 

వనజభవాదిజుష్టపరి భాషకు పూజనొనర్చరెవ్వరున్‌ 

మనుజవరేణ్యులందరును మన్నననాకు నొనర్చుచుంద్రుగా 

యనియతి గర్వహంకృతుల నాడి విజ్బంభణ నొందకుండు మో 

తెనుగు కవిత్వమా జనని దీవెనలంది వెలుంగు మిద్ధరన్‌ (గో.క.సంచిక) 


ఖైరంపల్లి తిరుమలరాయకవి రాజారామభూపాలుని ఆస్థానకవి. చాటూక్తులలో మేటి. 
ఆశుకవితా చక్రవర్తి. యథాశ్లోక తాత్పర్య రామాయణం ప్రథమభాగాన్ని 1896లో 
పరిష్కరించాడు. 

దుంపల రామిరెడ్డి (క్రీ.శ. 1873-1965) జన్మస్థలం ఉండవెల్లి. తిమ్మప్ప, 
హనుమంతరెడ్డి తల్లిదండ్రులు. వీరు బహుభాషాపండితులు. గడియారం 
రామకృష్ణశర్మకు ఆప్పుడు. ఉండవెల్లిలో గ్రంథాలయాన్ని స్థాపించిన వదాన్యులు. 
షోడశమహరాజులు, చమత్కార పద్యమంజరి, శ్రీరామాష్టాక్షరి, శివ పంచాక్షరి, 
నీతిశాస్త్రం, సర్వధర్మసారనం[గ్రహం, రాజవంశావళి, సంఖ్యాపదవివరణం, 
చాటుపద్యాలు, హిందువుల పండుగలు వీరి రచనలు. వీటిలో కొన్ని ముద్రితం. 
1966 ఆగస్టులో గడియారం ఈయన శ్రద్ధాంజలి సంచికను వెలువరించారు. 


ప్రాచీన సాహిత్యం 77 


పండితుడు, పరిశోధకుడు, రచయిత, న్యాయశాస్త్రవేత్త, సాహితీ పోషకుదైన దుంపల 
రామిరెడ్డి జోగుళాంబ గద్వాల జిల్లా సాహిత్య చరిత్రలో నిత్య స్మరణీయుడు. 


సీ నీలకంఠుండెప్పు నిజభక్తులను బ్రోవ 

నేపురంబున నుండు కాపురంబు 

అలచెన్నకేశవుండా లక్ష్మితో గూడి 
చెలరేగినేవీట వేంచేసియుండు 

వాతాత్మజాతుడే వరపురంబందున 
వసియించి జనుల కాపాడుచుండు 

హిమగిరినందున హేమలారూపమై 
కడిగియేవీటిలో కదలకుండు 


ఆ పురం బాంధ్రులకు నెల్ల అమరవల్లి 
కర్షక జనాళికెల్లను కన్నతల్లి 

అన్ని శుభముల కిరవైన ఆదివల్లి 
ఊర్వరాహారమణియైన ఉండవెల్లి 


దోమా వెంకటస్వామి గుప్తా (క్రీ.శ 1880-1950) అయిదాశ్వాసాల బాలబ్రహ్మేశ్వర 
పురాణాన్ని చంపువుగా రాశాడు. ఇందులో మొత్తం 464 గద్యపద్యాలున్నాయి. 


పొనర నల కాశి యా యాలంపురియు, నందు 

నెసగు విశ్వేశ్వరుండె (బ్రహ్మేశుడితడు 

తొదరియల్ల జాహ్నవియె యీ తుంగభద్ర 

సత్యమిది యిందులేదెట్టి సందియంబు (1-31) 


రెడ్డిగారి నారాయణరెడ్డి (క్రీ.శ. 1880-1962) మానవపాడు గ్రామ వాస్తవ్యులు. 
మోటాటిరెడ్లు. లక్ష్మమ్మ, గిడ్డారెడ్డి వీరి తల్లిదండ్రులు. రాణి ఆదిలక్ష్మీదేవమ్మ పాలనలో 
సంస్థాన ఉద్యోగి. వీరు “స్రీ ధర్మం” అనే వచన రచన చేశారు. అది అముద్రితం. 
కొత్వాలు రామరాట్‌ రెడ్డి పేరుతో ఒక కవి గో.క.సంచికలో ఉన్నాడు. ఈయన 
వ్యాసాలు, ఖండపద్యాలు రాసినట్లు దీనిలో పేర్కొన్నారు. ఇతర వివరాలు లేవు. 
'నారికేళము” పేరుతో ఒక పద్యం ఇందులో ఉంది. 


78 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


ఫలభరితంబులౌ గెలల బావనమౌ చదలేటి నీటితో 
నిలసమమైన తియ్యదనమిచ్చుచు దెల్లని నిగ్గులీనునా 
నలిలము దెల్పు నిట్లనుచు సజ్ఞనులై సుయశోవిరాజమా 
నుల కనువైనచోటు గడునున్నతమైనది విష్ణులోకమే. 


కూడవెల్లి శ్రీనివాసరావు (క్రీ.శ. 1880-1965) అలంపురం దగ్గరున్న 
పాతకూడవెల్లి నియోగి బ్రాహ్మడు. తిరుమలాంబ, పడిగలయ్యలు తల్లిదండ్రులు. 
ఉర్జూ, ఫారసీ, న్యాయ శాస్త్రాలు చదువుకొన్నాడు. సంస్కృతాంధ్రాలలో పాండిత్యం 
గడించాడు. మనుచరిత్ర (నాటకం), రామాయణం (రెండురా(తుల నాటకం), 
యాత్రాదర్శిని, సద్ధర్మకల్పవల్లి వీరి రచనలు. అన్నీ అముద్రితాలే. ఈయన “ప్రవరుని 
విచారము” పేరుతో రాసిన మూడు పద్యాలు గో.క. సంచికలో ఉన్నవి. 


ఉ॥ విద్యయె మూలమండు కవివేత్తలు నుర్విజనాళి కంతయున్‌ 
విద్యయె భోగ భాగ్యములు వేడుకతో నొన గూర్చునందు రా 
విద్యయె తెచ్చు గౌరవము విద్యయె నీతికి నాలవాలమౌ 
విద్యలు లేనివాడు పశువేయని వేదము పల్కు మాతరో 


గొబ్బూరు సంజన్న (1882) గద్వాల సంస్థానంలో తహశీల్థారుగా పనిచేశారు. బీచుపల్లి, 
మట్దకల్లు క్షేతాల అభివృద్ధికి పాటుపడ్డాడు. సంస్కృతాంధ్ర కన్నడ ఉర్దూ భాషలలో 
పండితులు. ఆదిశిలాక్ష్మేత్ర జీర్ణోద్దార వ్యాసాలు, శ్రీ గిరీశాచల వేంకటేశ్వర శతకం, 
దాంపత్య సుఖబోధిని, మానసబోధ మొదలగు రచనలు చేశాడు. 


మనవారు న్చెరవారటంచనెదు సన్మాన్యుల్‌ బ్రమోదింతురే 
మనవారేమి ముదంబుగూర్చెదరు నీ మర్యాద గాపాడగన్‌ 
మనవారే మరణంబుమాని సతము న్మాంద్యంబు బోనాడియో 
మనమా సత్సథమాగ్రయించి మనుమా మా కాంతు జింతింపుమా! 


గన్నమరాజు రామేశ్వరరావు (క్రీ.శ. 1889-1979) అలంపురం స్మార్త బ్రాహ్మణులు. 
జెట్టమ్మ తిమ్మప్పలు తల్లిదండ్రులు. సంస్కృతం, తెలుగులలో మంచి ప్రవేశం ఉ 
౦డేది. తరతరాలుగా వీరికి కరిణీకం ఉన్నది. గణితంలో అపారపాండిత్యం కలిగిన 
వీరు గొప్ప వ్యవహారదక్షులు. కన్నడ కూడ వీరికి బాగావచ్చేది. భగవత్రార్థన, 


ప్రాచీన సాహిత్యం 79 


దశావతార స్తోత్రాలు, శ్రీబాల బ్రహ్మేశ్వర నూరేండ్ల క్యాలండర్‌, మార్మండేయ విలాసము 
(హరికథ) వీరి రచనలు. భగవత్రార్ధనలో ప్రాచీన కావ్యాలలో భక్తిభావంతో ఉన్న 
పద్యాలు, శ్లోకాలున్నవి. దశావతారస్తోత్రాలలో కందపద్యాలున్నవి. మార్మండేయ 
విలాసం దొరుకలేదు. గడియారం వారి సుజాత పత్రికకు ఆర్థిక సహాయం అందించిన 
వారిలో వీరు కూడ ఒకరు. భగవత్రార్ధనలో వీరి స్వంత రచన ఒకటి చూడండి. 


కం॥ వేదహరుడైన రక్కసు 
బాధింపగ మత్స్యమూర్తి బాగుగ తానై 
శోధించి చంపి బ్రహ్మకు 
వేదంబు లొసంగు హరిని వేడుము మనసా! 


గొట్టుముక్కుల విశ్వనాథశాస్త్రి (1890-1950) మారమునగాల (గామ వాస్తవ్యులు. 
లక్ష్మీనరసమ్మ, శేషయ్యలు తల్లిదండ్రులు. ఈయన ఏకైక రచన 'దాసశబ్దార్థ విచారము”. 
అలభ్యం. 

గాడేపల్లి వీరరాఘవశాప్రి (80. 4. 1891-5. 8. 1995) : గద్వాల ప్రభువైన 
సీతారాముని ఆస్థానకవి గాడేపల్లి వీరరాఘవశాస్త్రి వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ 
శివరామదీక్షితులు. చమత్కారకవిత్వం, సూర్వాంజనేయస్తుతి, సత్యలక్ష్మీ ధ్రువచరిత్రం, 
వరలక్ష్మనంబరాజ్జీ స్మృతి, భగవద్దీత (ఆంధ్రద్విపద), రామభూపాలశతకం తదితర 
రచనలు వీరు చేశారు. 

గాడేపల్లి వీర రాఘవశాస్త్రి అవధానిగా గొప్పపేరు ప్రఖ్యాతులు పొందాడు. 
1915వ సంవత్సరంలో రాజావారు “ఇంకన్‌ కస్తురిబొట్టు పెట్టకుము తన్వీ 
ఫాలభాగమ్మునన్‌” అను సమస్యను యివ్వగా గాడేపల్లి దానిని అద్భుతంగా పూరించాడు. 

అంకం బించుక దాల్చునంచుగడు గార్య్యంబందునంచుంగదా 

పంకేజారిని జూడ రోసితిమి దీవ్యత్వన్ముఖాంభోజమం 

దంకంబేమియులేదు, కార్య్యమనరా దద్దానివై నేల?నీ 

వింకన్‌ గస్తురి బొట్టు పెట్టకుము తన్వీ ఫాలభాగంబునన్‌. 


కే.యామునాచార్యులు 1891లో జన్మించారు. గోలకొండ కవుల సంచికలో ఉన్న 
వివరాల ప్రకారం జానకీ పరిణయం, కల్యాణి వీరి రచనలని తెలుస్తున్నది. గోలకొండ 
కవుల సంచికలో 'భావసీమి పేరుతో వీరివి రెండు పద్యాలున్నవి. 


80 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


సీ; కాంతనింతలు సేయు కాకాసురుని ద్రోచి 
యనపరాధిని వాలి దునిమితీవు 
విదురులోగిట ట్రీతి విందారగించియు 
గురురాజునామెత గొనవునీవు 
గుహుసాదృతి బ్రియోపగూహనంబున దన్ని 
బుషిపుంగవుల స్పృశియింపవీవు 
శత్రుమిత్రులు నుచ్చనీచములు నిద్ది 
కార్యమిదియకార్యమనియు గానవీవు 
గుణివా? యగుణివా? యేది వాకొనగరాదు 
దేవ! నీ పూన్మి యెటులని తెలియవలయు. 


జంధ్యాల సుబ్రహ్మణ్యశాప్రి (1892) : పంచ సహస్రావధానిగా అపూర్వఖ్యాతినార్జించిన 
జంధ్యాల సుబ్రహ్మణ్యశాగ్తి దాదాపు 30 సంవత్సరాలు గద్వాల సంస్థాన పరీక్షాధికారిగా 
ఉన్నారు. వీరు కూడ గద్వాలలో తన అవధానవిద్యను ప్రదర్శించారు. 
“జలజాక్షుతండ్రిగా తలపోయవారును శ్రీదేవి మాతగా నెంచువారు.... “వంటి పద్యాలు 
చెప్పారు. 
ఆదిపూడి ప్రభాకరామాత్యుడు క్రీ.శ. 1892-96 సంవత్సరాలలో గద్వాలలో 
శ్రీరామభూపాలుని ఆస్థానకవిగా ఉన్నాడు. ఆ సమయంలో కందరామాయణంను 
రచించాడు. 1920లో గద్వాల సంస్థాన రాజులైన సీతారామభూపాల్‌గారు వీరిని 
ఆంతరంగిక కార్యదర్శిగా, ఆస్థానకవీశ్వరులుగా నియమించారు. ఆ సమయంలో 
“పౌండరీకము” అనే ఏకాశ్వాస ప్రబంధాన్ని రచించాడు. వీరి రచనలు చాలా ఉన్నవి. 
“గద్వాల ప్రభాకరము” అనే గ్రంథాన్ని 1917లో రాశారు. 

ఈయన అనేక చాటువులను రాశాడు. (ప్రీలకు జడ వెనుకభాగంలో 
ఉండుటకు కారణము, మరణము, తుమ్మెద, మనఃకపి మొ॥ వాటిని రచించాడు. 


ఒకచేత జుబుకంబునొడిసి బింబాధరం 
బాదరంబున ముద్దులాడువేళ 

ఒకచో గపోల పాలిక దువ్వు చాననం 
బక్కున బిగియించి చొక్కువేళ 


ప్రాచీన సాహిత్యం 81 


ఒకచే గుచాగ్ర చూచుకములు పుణుకుచు 
గుత్తుక గుత్తుక గూర్చువేళ 

ఒకచేత గౌనుబొందిన మేన మెలిపెట్టి 
మోముమోమున జేర్చి మురియువేళ 

బిగువు జిగియును గలిగిన తగినపట్టు 

పురుషు రెండవచేతికి బొసగదేవి 

బట్టు సడలిన నది రసాభాసమనుచు 

వెనుకనిడె వేణి వెలదికి వనజభవుడు 


పుల్లగుమ్మి శ్రీనివాసాచార్యులు (1893) సంస్కృతాం(్రాలలో చక్కని పండితులు. వీరు 
సంస్కృతంలో “సంస్కృత ప్రథమవాచకళ, సంస్కృత భాషాబోధినీ (ప్రధమభాగః) లను 
రాశారు. వేదపాదసవము, భారతసం(గహము, సంస్కృత వాచకాలు 8 భాగాలు వీరి 
ఇతర రచనలు. 


ఓంకార ప్రతిపాద్యం శ్రీ భూదేవ్యం చితంనిగమవేద్యం 
శ్రీకేశవపరదేవం వన్దేహం సర్వసంపాదాం ప్రాప్యై 


పురాణం మల్లయ్య క్రీ.శ. 1894లో జన్మించిన పురాణం మల్లయ్య గద్వాలకు 
చెందినవారు. నిజాం రాష్ట్ర ప్రశంస కింద గో.క.సంచికలో 'రాష్టాధిక్యతి పేరుతో 
వీరివి రెండు పద్యాలు కన్పడుతున్నవి. 


పీ ఆంధ్రగీర్వాణ విద్యావిశేషములచే/గణుతికెక్కిన సుధీమణులు గలరు 
జ్యోతిషప్రముఖ శాస్రోత్తమవేత్తలై/చతురతమెలగు పండితులుగలరు 
సకల ప్రబంధ నాటక శతకంబుల/గృతులొసంగిన కవితతులు గలరు 
కమనీయసంగీత కలిత బోధకులైన/గానవిద్యాధిక ఘనులుగలరు 


గీ; దెందునోగాదు గద్వాలయందె వినుడి 

యిట్టి విద్యాధికులను బోషించునట్టి 

యాదిలక్ష్మీ మహారాణి ననవరతము 

కేశవస్వామి కరుణ రక్షించుగాత. 
కోవూరు భరతయ్య (1894-1954) జింకలపల్లె గ్రామంలో స్థిరపడ్డాడు. వీరి 
తిరువాయిముడి, వాస్తువర్గ గణితం అలభ్యాలు. చింతచెట్టుపై వీరు చెప్పిన రెండు 
చాటువులు ప్రసిద్ధం. 
82 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


గడిగె ఏగంటయ్య * అలంపురానికి చెందిన గడిగె ఏగంటయ్య (1895-1952) 
భక్తి పరుడు. తత్త్వాలు, నాటకాలు రాశాడని చెబుతారు. 
పెద్దపాడు గోవిందప్ప మారమునగాల తిమ్మగురుని జీవిత చరిత్రను రాశాడు. ఇది 
మూడాశ్వాసాల ప్రబంధం. 
తోపు వేంకటాచార్యులు గద్వాలకు చెందిన సంస్కృతాంధ్ర కవి. ఈయన రచనల 
వివరాలు లభ్యం కావడం లేదు. గో.క. సంచికలో “నిజామురాష్ట ఘనతి పేరుతో 
వీరి పద్యాలున్నవి. 
పటు కవిత్వాభ్యాస పారీణకవిరాజు 
పటల సమాక్రాంత భవ్యపురము 
ఆశ్రిత జనరక్షణాసక్త మానస 
సామంత భూపాల సంచయంబు 
సంత తేజ్యాశల సవన సాహాయ్యక 
ధార్మిక భూయిష్ట ధనికకులము 
వేదవేదాంగాది వివిధ శాస్త్ర పురాణ 
వాచనాశీల సుధీచయంబు 


సంతతార్థిక మానుష సంతతికిని 
దినదినం జీవనంబిచ్చి తేజరిల్లు 

మహిత నైజాము రాజ్యమిమ్మహి వెలుంగు 
దీని కెనయగు దేశంబు గానమెందు 


కోవూరు హనుమంతరావు (1896-1956) పుల్లూరులో నిరనివాసం 
ఏర్పరచుకున్నాడు. వీరి తండ్రి వల్లభరాయుడు కవి. కవిగా పేరొందిన కోవూరు 
భరతయ్య వీరికి అన్న రాఘవశతకం, కోదండ రామశతకం, అన్నపూర్ణాస్తుతి, గరుఢ, 
వృషభ తురంగస్తుతి, బెజ్జంకి నరసింహస్తుతి, పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి 
మేలుకొలుపులు, సికిండ్లాపురం శాఖ నరసింహస్తుతి మొదలైన రచనలు చేశారు. 
ఇవి ఏవీ లభించలేదు. 

సురవరం ప్రతాపరెడ్డి (1896-1953) ఇటికాలపాడు గ్రామంవారు రంగమ్మ 
నారాయణరెడ్డి వీరి తల్లిదండ్రులు. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైతన్య వైతాళికుడు. 
పరిశోధకుడు, కవి, రచయిత, పండితుడు, విమర్శకుడు, చరిత్రకారుడు, స్వాతంత్ర్య 
సమరయోధుడు, పత్రికా సంపాదకుడు. వీరిది బహుముఖీనమైన ప్రతిభ. వెల్లాల 


ప్రాచీన సాహిత్యం 83 


శంకరశాస్త్రి, వేదంవేంకటరాయశాస్తి వీరి సాహిత్య గురువులు. తెలుగు, ఉరూ, 
హిందీ, ఫారసీ, సంస్కృతం, ఆంగ్ల భాషలలో నిష్ణాతుడు. వివిధ సంస్థలను స్థాపించి 
వాణీసేవలో తరించాడు. అనేక (ప్రక్రియలలో రచనలు చేసినమేటి కవి. 

సంఘోద్ధరణం, మద్యపానం, గామజనదర్పణం, హిందువుల పండుగలు, 
ఉచ్చలవిషాదం, గోలకొండ కవుల సంచిక, నిజాము రాష్ట్ర పరిపాలనము, హైందవధర్మ 
పోలీలు, ప్రాథమిక సత్త్వములు, రాజాబహద్దరు వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర, 
మొగలాయి కథలు, గ్రంథాలయోద్యమం, రామాయణ విశేషాలు, యువజన విజ్ఞానం, 
ఆంధ్రుల సాంఘిక చరిత్ర, భక్త తుకారాము వీరి రచనలు. ఇంకా వీరు కథలు, 
వ్యాసాలు, సంపాదకీయాలు, పీఠికలు, కవిత్వం, హిందుస్తాన్‌ చరిత్ర, జాగీర్లు వంటివి 
ఎన్నో రాశారు. 

సురవరం ప్రతాపరెడ్డి జీవితమంతా సాహిత్యసేవలోనే గడిచింది. అందుకే 
ఈ విధంగా చెప్పుకున్నాడు. 


“హాలికుడగాని పట్టలేదు హలమునెపుడు 
సీత తల్లికి సేవలు చేయలేదు 

కరము గిరగిర త్రిప్పితి తెలివికొలది 
వాణి కొలువుననె గడచె ప్రాయమెల్లి 


తెలుగులో తొలి సాహిత్య అకాడమీ అవార్డును 1955లో తన ఆంధ్రుల 
సాంఘిక చరిత్రకు అందుకొన్నాడు. వారి సంపాదకత్వంలో వెలువడిన గోలకొండ 
కవుల సంచికి సృష్టించిన ప్రభంజనాన్ని తెలంగాణ ఎప్పటికీ మరచిపోదు. దాదాపు 
22 సంవత్సరాలు గోలకొండ పత్రికా సంపాదకులుగా వ్యవహరించి సాంస్కృతిక 
చైతన్యానికి బాటలువేశారు. లోతైన పరిశీలనతో వారు రాసిన వ్యాసాలు ఎందరినో 
ఆలోచింపచేసేవి. సురవరం కథలు సమకాలీన జీవితాన్ని చిత్రించినవి. వందలవేల 
సంఖ్యలో వారురాసిన పద్యాలు అనేక అంశాలను స్పృశించినవి. సురవరం ప్రతాపరెడ్డి 
రాసిన నాటకాలు వారి భక్తహృదయాన్ని, మాతృదేశభక్తిని తెలుపుతున్నవి. 
వివేచనాత్మకమైన పరిశోధనా సాహిత్యం సురవరం వారికి అఖండఖ్యాతిని తెచ్చింది. 
వారి హిందువుల పండుగలు, రామాయణ విశేషాలు విశేష ఆదరణ పొందినవి. 
జోగులాంబ గద్వాల జిల్లాకు లభించిన వరం సురవరం ప్రతాపరెడ్డి. 


84 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


'కత్తిలోగల పదను కలములో చూసిన వీరమూర్తి ప్రతాపరెడ్డి. అజ్ఞాన తమస్సులో 
జ్ఞానజ్యోతిని వెలిగించిన సారస్వతమూర్తి ప్రతాపరెడ్డి. 
ఇ ము wm 

సురవరము నిజముగా 'సురివరమే. 


“పరిపూర్ణ పావనాంభస్తరంగోద్వేగ 
గౌతమీ గంభీర గమనమునకు 
ఆలంపురీ నందనారామ విభ్రాజి 
మల్లోబ ఫలరాజి మధురరుచికి 
ఆంధ్రకుమారీ సమాయుక్త పరిపూత 
తుంగా పయస్సు మాధుర్యమునకు 
ఖండశర్మరజాజి ఖర్జూర గోక్తీర 
ద్రాక్షాదియుతరామ రసమునకును. 


అమృతనిష్యంది పల్లకీ హాదమునకు 
రాగిణీదివ్య సమ్మోహ రాగమునకు 

తేనే తేటల నవకంపు సోనలకును 
సాటియగును మా తెనుగు భాషామతల్లి”. 


ఆధునిక సాహిత్యకారులలో అగ్రగణ్యుడు, దార్శనికుడు, సంఘసంస్మర్తయిన 
సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ విప్లవస్ఫూర్తి. మన ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ 
ప్రతిభను దశదిశలా చాటిన ప్రతిభాశాలి. తెలంగాణ సాంస్కృతిక వికాస దీపధారి. 

కథా రచనలో సురవరం ప్రతాపరెడ్డిది అందెవేసినచేయి. తెలంగాణలో 
సురవరం ప్రతాపరెడ్డి కథానిక రచనకు పూనుకున్న వారిలో ఆద్యులు” అని ప్రముఖ 
కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి అన్నారు. సురవరం మొత్తం 43 కథలు 
రాశారు. ఈ కథలన్నీ శైలీ శిల్పాల రీత్యా ఉన్నత్ర శ్రేణికి చెందినవి. ఈయన కథల్లో స్రీ 
పురుష సమానత్వం, (పేమ, వివక్ష వేదన, స్త్రీ విద్య, వితంతు వివాహాలు వస్తువులుగా 
కనబడుతాయి. తెలంగాణ మాండలికంలో రాయబడ్డ ఈ కథలలో ఉర్దూ పదాల 
ప్రయోగం కన్పిస్తుంది. వీరు 'ఆరె వీరులు, శుద్ధ్దాంతకాంతి అనే నవలలు రచించారు. 
యజ్ఞదీక్షితులు కనకవల్లీ వెంకటేశ్వరయజ్వల కుమారుడు. ఈతడు బ్రహ్మవిద్యా ప్రదీపః, 
లక్షణాదర్శః గ్రంథాలను రాశాడు. 


ప్రాచీన సాహిత్యం 85 


హయగ్రీవాచార్యులు హయగ్రీవీయమ్‌ అనే వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు. ఇది శబ్దేందు 
శేఖరానికి “చంద్రిక పేరుతో రాసిన వ్యాఖ్య. 

శ్రీకృష్ణార్యుడు కవిసార్వభౌమ బిరుదాంకితులు. కృష్ణాంబా తాతాచార్యులు ఈతని 
తల్లిదండ్రులు. రాజారామభూపాలు ప్రతి సంవత్సరం జరిపే కార్తీక ఉత్సవాల వైభవాన్ని 
'కార్తీకోత్సవ దీపిక పేరుతో చంపూప్రబంధంగా రాశాడు. ఇందులో 88 గద్యాలు, 
శ్లోకాలున్నవి. 

ఎల్లూరి లక్ష్మీనరసయ్య గద్వాల ఆస్థానంలో ఉండి నృసింహవిలాసమనే (గ్రంథాన్ని 
రచించాడు. ఈయన 1840 (ప్రాంతంవాడు. 

కర్ణమడకల అనంతాచార్యులు గొప్ప పండితుడు. గద్వాలకు వచ్చిన కాళీపండితుడైన 
శివకుమారశర్మను వాదంలో ఓడించాడు. ఆచార్యవింశతి, ఆంధ్రశబ్ద చింతామణి, 
మదన విజయభాణము వీరి రచనలు. వీరు గద్వాల సంస్థాన పండితులుగా ఉ 
న్నారు. న్యాయవేదవేదాంత వ్యాకరణ మీమాంసా సాహిత్యాలలో లోతైన ప్రవేశం ఉ 
ండేది. హేవిళంబి (1897) సంవత్సరంలో కాశీలో మరణించాడు. ఆంధ్రశబ్ద 
చింతామణి ముద్రితం. 


నయననళి నరమ్యే వాల శైవాలజాలే 
వదన సరసి శోభావారి పూరాభిధానే 
తనతరుణి మనోజ్ఞం చిత్రకం భాతినీలో 
త్సలమి వదరపుల్లం చోద్గతం చంచలాక్షి 


గట్టు శేషయ్య సత్యభామావిజయం, కుచేలో పాఖ్యానం, యాజ్ఞవల్యచరి(త, 
సురాభాండేశ్వరం మొదలైన రచనలను చేశాడు. 
హారతి దేశికాచార్యులు ఆత్మకూరు నివాసి. గద్వాల సంస్థానంతో వీరికి మంచి 
సంబంధాలుండేవి. (ప్రణవదర్పణం, మహారాణి శీలం అను గ్రంథాలు రాశారు. 
మహారాణి శీలం ఆదిలక్ష్మీదేవమ్మ దినచర్యను తెలుపుతుంది. ఇది వచనకృతి. 
వేంకటగిరి రామాచార్యులు : “అభినవాంధ్ర కవితా పితామహుడు” అని 
బిరుదున్న వేంకటగిరి రామాచార్యులు గద్వాలకు చెందినవారు. గో.క. సంచికలోని 
స్తోత్రాల విభాగంలో వేంకటేశ్వర స్తవం” ఉంది. క్రీ.శ. 1899 ప్రాంతంలో వీరు 
మరణించినట్లు గోల్కొండ కవుల సంచికలో ఉంది. 


86 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


బ్రౌను దొరకు సీతారామభూపాల్‌ సాయం 


సి.పి. (బ్రౌను తెలుగు భాషకు చేసిన సేవ అందరికీ తెలిసిందే. ఒకసారి 
బ్రౌను గద్వాలను సందర్శించి తాను చేస్తున్న నిఘంటునిర్మాణాన్ని వివరించారు. 
1830 ప్రాంతంలో యిది జరిగింది. ఆయన బ్రౌన్‌కు సహాయకంగా పాలమూరు 
జిల్లాకు చెందిన ఎనిమిది మంది పండితులను పంపించాడు. వారిలో వట్టెం 
పరబ్రహ్మశాస్త్రి తదితరులున్నారు. గద్వాలకు, సి.పి.బ్రౌన్‌కు ఉన్న సంబంధాలను 
రాజాసీతారాం భూపాల్‌కు, బ్రౌన్‌కు మధ్య ఉత్తరప్రత్యుత్తరాలను మొదట వెలుగులోకి 
కొత్తపల్లి వీరభద్రరావు తెచ్చారు. వీరు ప్రసిద్ధ బ్రౌన్‌స్కాలర్‌. అంతే కాకుండా సి.పి. బ్రౌన్‌ 
తెలుగు సాహిత్య గ్రంథాల వ్రాతప్రతుల సేకరణకు పూనుకొన్నప్పుడు, వాటిని 
ప్రచురించేందుకు చూస్తున్నప్పుడు సీతారామభూపాల్‌ వారికి పలుప్రాచీన గ్రంథాలను 
సేకరించి పంపారు. 

గద్వాల తాళపత్ర గ్రంథాలు 

తేది : 12.083. 1928 నాడు గోలకొండ పత్రికలో 'గద్వాలసంస్థాన తాళపత్ర 
గ్రంథములు” శీర్షికతో ఒక వ్యాసం వచ్చింది. దానికి సమాధానంగా తేది 
04.04.1928 నాడు గద్వాల తాళపత్ర గ్రంథములు” పేరుతో సురవరం ప్రతాపరెడ్డి 
మరొక వ్యాసం రాశాడు. గద్వాల సంస్థాన మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ తమ 
సంస్థానంలోని 40 తాళపత్రాల గ్రంథాలను రెడ్డి హాస్టలుకు ప్రదానం చేశారు. ఆ 
పట్టికను గోలకొండకవుల పత్రికలో సురవరం ప్రచురించారని, అది లభించలేదని 
తెలుస్తున్నది. అయితే ఈ తాళపత్రగ్రంథాలలో శ్రీకృష్ణదేవరాయల కాలానికి ముందు 
రాసినవి ఏవీలేవు. గద్వాల సోమభూపాలుని రచనలు కూడలేవు. గద్వాల సంస్థానానికి 
చెందిన ఆస్థానకవులుగా వున్న ప్రగడరాజు కవులు, కాణదము పెద్దనల గ్రంథాలు 
యింకా లభించాల్సి ఉంది. గద్వాలవారిచ్చిన తాళపత్ర గ్రంథాలలో సురపురం సంస్థాన 
ప్రభువు రచించిన భార్గవ పురాణం, ధర్మయ్యరాసిన నరసింహపురాణం, తాళ్లపాక 
తిరువేంగళనాథుని పరమయోగి విలాసం, గూడారు వెంకటదాసకవి బలభద్రచరిత్రము, 
గోన బుద్దారెడ్డి, కాచవిఠలుల రంగనాథ రామాయణం, ఉత్తర రామాయణాలు 
ముఖ్యమైనవని శేషాద్రి రమణకవులు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి రాసిన వ్యాసం 
ఆధారంగా గద్వాల సంస్థానంలో దాదాపు 500 తాళపత్ర గ్రంథాలున్నట్టు 
అవగతమవుతున్నది. కానీ అందులో చాలామటుకు ముద్రితాలని తెలిపారు. 


ప్రాచీన సాహిత్యం 87 


బిరుదురాజు రామరాజు రాసిన చరిత్రకెక్కని చరితార్థులు' గ్రంథంలో కూడ 
ఈ జిల్లాకు చెందిన విస్మృతకవులు - కృతులపైన చక్కని వ్యాసాలున్నవి. కొటికెలపూడి 
వీర రాఘవాచార్యుని 'నవీనం ద్రోణపర్వం? 66 తాళపత్రాలతో ఉంది. దీనిని 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారికి గద్వాల సంస్థాన ప్రభువులిచ్చారు. బోరవెల్లి 
నారసింహకవి శిష్యుడైన బోయినపల్లి కుమారవెంకట రాయలు రచించిన ద్రౌపదీ 
కళ్యాణమను ఐదాశ్వాసాల ప్రబంధాన్ని గద్వాలవారు అకాడమీకి యిచ్చారు. ఇనగుండ్ల 
కృష్ణప్రధాని రాసిన ధర్మరాజాశ్వమేధమను ఐదాశ్వాసాల ప్రబంధాన్ని గద్వాలవారు 
అకాడమీకి యిచ్చారు. ఇనగుండ్ల కృష్ణప్రధాని రాసిన ధర్మరాజాశ్వమేధమను 
ఐదాశ్వాసాల ద్విపదకావ్యం. శేషభట్టరు సింగరాచార్యుల శూద్ర ధర్మోత్సల ద్యోతినీ 
స్మృతి కౌముది, పూడూరి కృష్ణ యామాత్యుని భగవద్దీతార్థ దర్పణం, లయగ్రాహి 
గరుడాచలకవి కౌసలేయచరిత్రము, అత్తాను రామానుజాచార్యుని రుక్మిణి కురవంజి, 
సర్వజ్ఞ పద్మనాయక భూపాలుని సారంగధర చరిత్ర-యక్షగానం, ఏదుట్ల శేషాచలుని 
జగన్నాటకం, చింతలపల్లి ఛాయాపతి రాఘవాభ్యుదయము, గద్వాల సంస్థాన 
ప్రభువులు సాహిత్య అకాడమీకిచ్చిన తాళపత్ర గ్రంథాలలో ఉన్నవి. 

కట్టావేంకటే శ్వర శర్మ 'గద్వాలసంస్థాన తెలుగు సాహిత్య పోషణము” సిద్ధాంత 
గ్రంథంవల్ల ఈ జిల్లాకు సంబంధించిన మరికొన్ని తాళపత్ర ప్రతుల వివరాలు 
తెలుస్తున్నవి. బోరవెల్లి సీమకు చెందిన మల్లనమంత్రి రాసిన చంద్రభానుచరిత్ర 
తాళపత్రప్రతి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం. హైదరాబాదులో ఉందని తెలుస్తున్నది. 
అయితే యిది క్రిమిద్రష్టమైనట్టు వారు రాశారు. ఈ సిద్ధాంత గ్రంధాన్ని 1987లో 
వారు ముద్రించారు. నాడగౌడ దేశాయి ముష్టిపల్లి వేంకట భూపాలుని దివ్యదేశమహాత్య 
దీపిక తాళపత్రప్రతి ఓరియంటల్‌ లైబ్రరీ- హైదరాబాదులో ఉంది. దీనిలోనే రాజవోలి 
వేంకటేశ్వర కీర్తనలు, శతకము ఉన్నాయి. ఇది రెండు సంపుటాలుగా ఉంది. 
చినసోముని రతిరహస్యము, పెదసోమనాద్రి అష్టపదులు తెలుగుపాఠకులకు 
అందుబాటులో లేవు. చినసోముని రతిరహస్యము మద్రాసులో ముద్రజైనట్లు 
తెలుస్తున్నది. పెదసోముని అష్టపదుల అసమగ్రంగా ఉన్నట్టు పరిశోధకుల రాతలవలన 
విదితమగుతున్నది. 


88 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


గద్వాల సంస్థాన ప్రభువులు పూర్వకవుల తాళపత్రాలను పరిరక్షించి జాతికి 
మహోపకారం చేశారు. 


గద్వాల సంస్థానం - పుస్తక ప్రచురణ 


గద్వాల సంస్థానం కేవలం కవులను ఆదరించుటలోనే కాదు ఆయాకవులు 
రాసిన పుస్తకాలను ప్రచురించడంలోను విశేషకృృషి చేసినారు. కేవలం సంస్థాన కవులనే 
కాకుండా ఆ(శితకవులు, పేరుపొందిన కవుల రచనలను కూడ అచ్చేయించడం వారి 
ఉదారతకు, భాషాభిమానానికి, సారస్వత సేవకు నిదర్శనం, తాము స్వంతంగా 
ముద్రాణాలయాలు సాపించి [గ్రంధాలను అచ్చేయించడం సాహిత్య చరిత్రలో 
సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశం. సంస్థానాల కాలంలో మరియే సంస్థానం 
కూడ యిన్ని గ్రంథాలను అచ్చేయించలేదంటే అతిశయోక్తి కాదు. 

ఇంకా కొన్ని గ్రంథాలు గద్వాల సంస్థానంలో ముద్రణ అయి ఉండవచ్చు. 
వాటి వివరాలు లభ్యం కానందున యిక్కడ పేర్కొనలేదు. రాజారామభూపాలరావు, 
రాణి ఆది లక్ష్మీదేవమ్మల పరిపాలనాకాలంలో కవుల రచనలు ముద్రణకు 
నోచుకున్నవి. ప్రాచీన తాళపత్రగ్రంథాలు, అముద్రిత గ్రంథాలను వెలుగులోకి 
తెచ్చిన రాణిఆదిలక్ష్మీదేవమ్మ పాలన సాహిత్య చరిత్రలో నభూతో నభవిష్యతిగా 
కీర్తిపొందింది. 


ప్రాచీన సాహిత్యం 89 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


90 


మంగళాష్ట్రకమ్‌ 
శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రం 
ముకుంద విలాసము 


కార్తికోత్సవ దీపికా 
శ్రీకృష్ణలీలా తరంగిణి 
ఛందోముకురము 
ఆధ్యాత్మ రామాయణం 


(బ్రహ్మవిద్యా ప్రదీపః, 
లక్షణాదర్భః 

యథాశ్లోక తాత్పర్య 
రామాయణం -2 భాగాలు 
యథాశ్లోకతాత్సర్య 
భారతోద్యోగపర్వం 
అలంకార శిరోభూషణం 


వితంతు దీర్భ 
ప్రసవన్యక్మారము 
లక్షణాపరిణయము 


శ్రీచంద్రగిరి రామలింగేశ్వర 
శతకం 
శ్రీ కేశవ శతకము 


శ్రీసంతానగోపాల 
కృష్ణనామావళి 

శ్రీఆపన్నివారణ శ్రీరామస్తోత్రం 
భానుమతీ పరిణయము 
దేవకీనందన శతకము 

శ్రీకృష్ణ శతకము 


హరిశ్చంద్రోపాఖ్యానం 


కవి పేరు 


శ్రీరామభూపాలుడు 
శ్రీరామభూపాలుడు 
కణాదం పెద్దన 


శ్రీకృష్ణార్యుడు 


కామసముద్రం 
అప్పలాచార్య 
శ్రీరామభూపాలుడు 


కాణాదం పెద్దన 


కవులు 

కొటికెలపూడి 
వీరరాఘవ కవి 
ఆయలూరి 
కందళార్యుడు 
పుల్లగుమ్మి 
వేంకటాచార్యులు 
తిరుపతివేంకటకవులు 


పద్మనాభయ్య 


అర్చకం 
అయ్యమాచార్యులు 


రెంటూరి రంగరాజు 
శ్రీమతలీకృష్ణ 
ప్రధానుడు 

పోకూరి కాశీపతి 


ప్రచురణ 
సంవత్సరం/రాజు 
1845 
1845 
1875 
రామభూపాలరావు 
1875 
రామభూపాలరావు 
1875 
రామభూపాలరావు 
1878 
1936 
1879 
రామభూపాలరావు 
1884 
రామభూపాలరావు 
1896 
రామభూపాలరావు 
1899 
రామభూపాలరావు 
1896 


1907 
1902 
1909 
1929 
ఆదిలక్ష్మిదేవమ్మ 
1929 
1929 
1929 
1929 


1929 


1930 
ఆదిలక్ష్మి దేవమ్మ 


ముద్రణాలయం పేరు 
శ్రీచెన్నకేశవ ము ద్రాక్షరశాల 
శ్రీచెన్నకేశవ ము ద్రాక్షరశాల 
సా.వి.ము.ముద్రాక్షర శాల 
సా.వి.ము.ముద్రాక్షర శాల 
సా.వి.ము.ముద్రాక్షర శాల 
సా.వి.ము.ము ద్రాక్షరశాల 


శ్రీచెన్నకేశవ ము ద్రాక్షరశాల 
సా.వి.ము. ముద్రాక్షరశాల 





శ్రీచెన్నకేశవ ముద్రాక్షరశాల 


సాహిత్య విద్యాముకుర 
ముద్రాక్షరశాల 
సాహిత్య విద్యాముకుర 
ముద్రాక్షరశాల 


39 


సా.వి.ము. ముద్రాక్షరశాల 


సాహిత్య విద్యా ముకుర 
ముద్రాక్షరశాల 
లక్ష్మీము ద్రాక్షరశాల 


శ్రీలక్ష్మీము ద్రాక్షరశాల 


శ్రీలక్ష్మీము ద్రాక్షరశాల 
శ్రీలక్ష్మీము ద్రాక్షరశాల 


39 


39 


శ్రీలక్ష్మీ ముద్రాక్షరశాల 


జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


22 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


31 
32 


33 


34 


35 
36 


37 
38 


39 


40 


41 


42 


43 


రమణీయ రామాయణము 
శ్రీకప్పట్రాళ్ల చెన్నకేశవ శతకం 
రఘువీర శతకం 
సౌరతిధ్యాది సాధనమ్‌ 
శ్రీమదాదిశిలాక్షేత్ర 
జీర్టోద్ధారము 

సంసృత భాషాబోధినీ-1 
సుబోధ శతకము 

సునీతి శతకము 


దశకుమార చరిత్రము 


వేపూరి హనుమద్దాసు కీర్తనలు 
చోరసంవాదః 


హయగ్రీవ శతకము 
సారంగధరీయం 


సిరియాళు 
ప్రణవదర్పణము 


శ్రీ సత్యరామవ్రతకథ 
ఆదిలక్ష్మీ కర్ణపూరః 


ఐరావత వ్రతకథ 
నానాదేశకవీశ్వర 
పద్యరత్నావళి(కొన్నిభాగాలు) 
భూగంగాస్తుతి 


శ్రీ సూర్యాంజనేయస్తుతి 


గురుపీఠతత్వదర్శనం 


ప్రాచీన సాహిత్యం 


ఆదిపూడి 
సోమనాథరావు 
త్రిపురాంతకకవి 
పుల్లగుమ్మి 
అహోబలాచారి 


గొబ్బూరు సంజన్న 


పుల్లగుమ్మి 
శ్రీనివాసాచారి 
ఆదిపూడి 
సోమనాథరావు 
పోకూరి కాశీపతి 


వేదాల తిరుమల 

వేంకటవరదాచార్యులు 
వేపూరు మనుమద్దాసు 
చెట్లూరి శేషాచార్యులు 


తెల్మపల్లి 
రామచంద్రశాస్త్రి 
పోకూరి కాశీపతి 


నరసింహరాజు 


హారతి దేశికాచార్యులు 


శ్రీసుబ్బరాయకవి 
పుల్లగుమ్మి 
వేంకటాచార్యులు 
గాడేపల్లి 
వీరరాఘవశాప్ర్రి 


గాడేపల్లి 
వీరరాఘవశాప్రి 
గాడేపల్లి 
వీరరాఘవశాప్ర్రి 
తెల్మపల్లి 
రామచంద్రశాస్త్రి 


1930 


1930 
1930 
1931 


1931 
1931 
1931 
1931 
ఆదిలక్ష్మిదేవమ్మ 


1932 


1932 
1933 


1933 
ఆదిలక్ష్మి దేవమ్మ 
19383 
ఆదిలక్ష్మి దేవమ్మ 
1938 
1934 


ఆదిలక్ష్మీదేవమ్మ 
1935 


1935 
1935 
ఆదిలక్ష్మీదేవమ్మ 
1936 


1936 


1936 


శ్రీలక్ష్మీ ముద్రాక్షరశాల 
శ్రీలక్ష్మీ ముద్రాక్షరశాల 
లక్ష్మీముద్రాక్షరశాల 


శ్రీచెన్నకేశవ 
ముద్రాక్షరశాల 
శ్రీలక్ష్మీ ముద్రాక్షరశాల 
శ్రీ చెన్నకేశవ 
ముద్రాక్షరశాల 


3 


శ్రీచెన్నకేశవ ము ద్రాక్షరశాల 


శ్రీచెన్నకేశవ ముద్రాక్షరశాల 
శ్రీచెన్నకేశవ 

ముద్రాక్షరశాల 

శ్రీ చెన్నకేశవ 
ముద్రాక్షరశాల 


39 


91 


44 


45 


46 


47 
48 


49 


50 


51 


52 


53 


54 


ర్‌ర్‌ 


56 


57 


ర్‌రి 
57 


59 


60 


92 


శ్రీరామమంత్రశతకం 


శ్రీరాణీ సత్యవరలక్ష్మీ 
రామాయణం 

శ్రీ సత్యవరలక్ష్మీ 

ధ్రువ చరిత్రము 
సుజ్ఞానమను గురుగీతలు 
జ్యోతిస్సిద్ధాంత 

తత్త్వ ప్రదీపిక 
శ్రీరామసహస్ర 
నామస్తోత్రము 

జ్ఞానజ్యోతి 


భగవద్గీతా సంగ్రహం 


శ్రీఆపదుదారక 

0 
స్తోత్రము 
అష్టోత్తర కదంబము 
ఖండభారతము 
స్తోత్రరత్నావళి 
శ్రీగౌరీపూజ 
-తులసీపూజ 
-సంతానగోపాలపూజ 
శ్రీకురుమూర్తి 
శ్రీనివాసశతకము 
ఆంధ్రాష్ట్రపదులు 
గద్వాల సంస్థానాధీశ్వరులు 
-స్మరణము 
శ్రీ సత్యరామ వ్రతకల్పము 


పింగళహరికథ 


గురుమూర్తి శీమకుర్తి 


గాడేపల్లి 
వీరరాఘవశాస్రి 
ఎం. బలరామరెడ్డి 


శంకరరావు పీల్ళానా 
శింగంపల్లి 
సీతారామసిద్ధాంతి 


కాసుల వేంకట 
రామయోగి 
గాడేపల్లి 
వీరరాఘవశాస్రి 


ఉప్పలవేంకటశా స్రీ 


చినసోమభూపాలుడు 
శ్రీరామరాజు 
-శ్యామరాజు 
బుక్కపట్టణం 
రామచంద్రకవి 
గాడేపల్లి 


వీరరాఘశాస్రి 


1936 


1940 


1940 


1941 
1942 


1943 


1943 


1944 


శ్రీచెన్నకేశవ 
ముద్రాక్షరశాల 


99 


శ్రీ చెన్నకేశవము ద్రాక్షరశాల 


3 


శ్రీ చెన్నకేశవము ద్రాక్షరశాల 


సాహిత్య విద్యాముకుర 
ముద్రాక్షరశాల 


99 


99 


చెన్నకేశవము ద్రాక్షరశాల 


99 


సా.వి.ము.ము ద్రాక్షరశాల 


సా.వి.ము-ముద్రాక్షరశాల 
సా.వి.ము.ము ద్రాక్షరశాల 


జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


5. జోగులాంబ గద్వాలజల్లా-ఆధునిక కవులు 


బాలకోటీశకవి : వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన బాలకోటీశకవి 
1900-40 ప్రాంతానికి చెందినవాడు. కోటమ్మ సుబ్బయ్యశాస్తి వీరి తల్లిదండ్రులు. 
వీరి రచన 'శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి పారువేట పద్యాలు”. 

చెట్లూరి నారాయణాచార్యులు క్రీ.శ. 1900 కాలంవాడు. గద్వాల సంస్థాన శాస్త్ర 
పరీక్షాధికారిగ ఉండేవాడు. వీరు ప్రతాపరుద్రీయసారమను లక్షణ గ్రంథాన్ని రచించారు. 
కోవెలదిన్నె వేంకటరంగయ్య (1900-1965) శాంతిగనర్‌కు సమీపంలో ఉన్న 
కోవెలదిన్నె గ్రామ నివాసి. వీరు 'మహానీయుల చరిత్రకు పీఠిక రాసినట్లు తెలుస్తున్నది. 
తక్కశిల హనుమంతరావు (1900-1965)కు తెలుగులో చక్కని ప్రవేశ ముండేది. 
కొన్ని పద్యాలను రచించారు. అవి అలభ్యం. 

అర్చకం వేంకటకవి (1900-86) స్వగ్రామం రామాపురం. రమణమ్మ సంజీవయ్యలు 
తల్లిదండ్రులు. కైవల్యధామము, రాధాకృష్ణుని అమృత సందేశములు, పరిపూర్ణ 
సుధారసము, సంశయ తిమిర మార్తాండం, మహావాక్య ప్రమాణం అనే రచనలు 
చేశారు. కైవల్యధామం 1950లో ముద్రితం. ఇతడు మంచి ఆయుర్వేద పండితుడు. 


కం॥ శ్రీకరములు మోక్షసుధా 
శీకరములు భక్తపాపశీతానిల ద 
ర్వీకరములు మదఖీష్ట శు 
భాకరములు శౌరి చిరకృపాలోకనముల్‌ 


కం॥ వాణీ సంరక్షితగీ 
ర్వాణీ! కచనిచయ విజిత బంభర డింభ 
శ్రేణీ! వీణాపుస్తక 
పాణీ! మృదుమధుర కవన భాగ్యం బిడుమా! 


జోగులాంబ గద్వాలజిల్లా-ఆధునిక కవులు 93 


వీరావరుల లక్ష్మణశర్మ (1902-1969) ఊటుకూరు నివాసి. వీరితండ్రి అనంతయ్య. 
వీరిది పండితవంశం. వీరు రచించిన శ్రీ కాశీవిశ్వేశ్వర శతకం ముద్రితం. శ్రీ 
గంఢభేరుండ ఆంజనేయశతకం అలభ్యం. కాశీ విశ్వేశ్వర శతకంలో లౌకిక విషయం 
ఇతివృత్తంగా ఉంది. 

పుల్లగుమ్మి అహోబలాచార్యులు 1902వ సంవత్సరంలో జన్మించారు. వీరు పుల్లగుమ్మి 
వేంకటార్యుల కుమారుడు. సూర్య నిద్ధ్భాంతసారము, అబినవతిధివల్లి, 
దృక్సిద్దగ్రహణితము వీరి అముద్రిత రచనలు. గోలకొండ కవుల సంచికలో 'హరిస్తవము” 
పేరిట వీరి రచన ఉంది. 


సూక్ష్మ చిదచిద్విశిష్టంద హారేధ్యాయామి కారణం బ్రహ్మ 
స్థూల చిదచిద్విశిష్టం విశ్వాకారం ప్రణామితదభిన్నం 


వీరు రచించిన 'సౌరతిథ్యాదిసాధనమ్‌” గద్వాలలోని లక్ష్మీముద్రాక్షరశాలలో 
1931లో ముద్రితమైంది. ఇది దోమకొండ సంస్థానానికి చెందిన రాజా 
సోమేశ్వరరావుకు అంకితం. వీరు గద్వాల రాణి లక్ష్మీదేవమ్మ అల్లుడు. అంకిత పద్యం 
ఇలా ఉంది. 


సీ కోవిదుండగు దోమకొండ రాజేశ్వర 

భూపాలు శీమంత పుత్రనీకు 

దాతయౌ గద్వాల నేత్ళృ సీతారామ 
నృపతి జామాతయై యెసగునీకు 

హూణ యావనవిద్య లొప్పుగా గ్రహియించి 
వ్యవహార దక్షత బజగునీకు 

నిత్య సంగ్రిత లోక నివహరక్షణదీక్ష 
నలరారు స్మతృపాకలితనీకు 


నాదరంబున సౌరతిథ్యాదిసాధ 
నంబు గృతినిచ్చెదను మహానందనమునను 
గొనుము శాశ్వత సుఖముల గనుముమనుము 
యమల గుణసాంద్ర సోమేశ్వరావనీంద్ర 
తొగర్చేడు ఈశ్వరయ్య (1910-1969) అలంపూరు గ్రామ నివాసి. స్మార్త 
బ్రాహ్మణుడు. వీరికి పెద్ద గ్రంథాలయం వుండేది. వీరి రచన “పద్య నిఘంటువు”. 
ఇది అముద్రితం. 


94 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


కొండా శంకర శాస్త్రి భాగవతార్‌ మారమునగాల గ్రామ వాస్తవ్యులు. వీరి 
కాలం 1910-1978. గద్వాల, ఆత్మకూరు సంస్థానాలు తిరిగి హరికథలు, చెప్పేవారు. 
ములుకుట్ల పున్నయ్యశాస్తి రచించిన భూకైలాసం హరికథకు పీఠిక రాశారు. 

గొట్టుముక్కుల నీలకంఠశర్మ క్రీ.శ. 1910-1980 ప్రాంతానికి చెందిన వాడు. 
జన్మస్థలం మారమునగాల. వెంకమ్మ విశ్వనాథ శాస్తి తల్లిదండ్రులు. ఈయన 
రాసురాట్మవి శిష్యులు. జయశివభవహర (ఖండకావ్య సంపుటి), కృష్ణవేణి తారామాల, 
దక్షిణామూర్తి స్తవం ముద్రితాలు. మానసబోధ, నా భాగుడు, అష్టకమంజరి, 
చంద్రమౌళీశ్వర శతకం అలభ్యాలు. పోకూరి కాశీపతిని కవితావాదంలో ఎదుర్శొన్నాడని 
చెప్తారు. వీరి 'జయశివభవహరి 1974-అక్టోబరులో ముద్రణైంది. యిందులో 
జయశివభవహర, గంగాస్తవము, గణేశ్వరా, కేదారేశ్వర నవరత్నమాలిక, అబ్బిసంవేదనం 
అను ఖందకావ్యాలున్నవి. 


శుద్ధమైనట్టి సృటికంబు సొబగుతోడ 
నచ్చమైనట్టి వలిపెమ్ము నవధరించి 
ముత్తెములదండ నెదతాల్చి మురువుగొల్పు 
మకరవాహిని, గంగా! నమశ్శతంబు 


కంచుపాడుకు చెందిన సురవరం వేంకటరామారెడ్డి (1914-2000) 
సురవరం ప్రతాపరెడ్డికి తమ్ముడు. రంగమ్మ, నారాయణరెడ్డి వీరి తల్లిదండ్రులు. వీరు 
ప్రముఖ కమ్యూనిష్టు నాయకులు సురవరం సుధాకరరెడ్డికి తండ్రి. వీరు రచయిత 
పద్యరచనను చేసేవాడు. కొన్ని చాటువులు రాశాడు. 
సి.శంకరరావు (1915) స్వస్థలం గద్వాల. వీరు న్యాయవాది గడియారం రామకృష్ణశర్మ 
రచించిన అలంపురం క్షేత్రం గ్రంథాన్ని 'ద మాన్యుమెంట్స్‌ ఆఫ్‌ అలంపూరు” పేరుతో 
ఆంగ్లంలోకి అనువదించాడు. వీరు స్వాతంత్ర్య సమరయోధులు. ఈ గ్రంథానికి 
జర్మనీకి చెందిన డా॥ స్టెల్లా క్రామరిష్‌ ముందుమాట రాసింది. 
వందేమాతరం (వావిలాల) రామచంద్రరావు (1917-2001) అలంపురం మండలం 
జిల్లా క్యాతూరులో జన్మించాడు. వందేమాతర ఉద్యమంలో పాల్గొనడం చేత అదే 
వారి ఇంటిపేరైంది. వీరు ఆర్యసమాజంలో చురుకైన కార్యకర్త. 1939వ సంవత్సరంలో 
జైలు శిక్షను అనుభవించారు. ఎన్ని కొరడా దెబ్బలు తిన్నా వందేమాతరం నినాదం 
మానలేదు. రాజకీరంగంలో కూడ వీరు విజయాలు సాధించారు. వీరు తెలుగు, ఉ 
రూ, హిందీ, ఆంగ్ల భాషలలో గణనీయమైన పాండిత్యం ఉన్న భాషావేత్త. హైదరాబాద్‌పై 


జోగులాంబ గద్వాలజిల్లా-ఆధునిక కవులు 95 


పోలీసుచర్య, చైనా దురాక్రమణ, స్వామి దయానంద జీవితంలోని కొన్ని సంఘటనలు, 
వీరసావర్మార్‌ గ్రంథాలు ఆయన కలంనుంచి వెలువడ్డాయి. వీరసావర్మార్‌ ఆంగ్రరచన. 
వీరు 1978లో రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షులుగా నియమితులైనారు. 1981లో 
అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి అధ్యక్షులయ్యారు. 1969 తెలంగాణ తొలిదశ ఉ 
ద్యమానికి ఊతం అందించారు. 

గుండేరావు హర్మారే : మహారాణి ఆదిలక్ష్మీదేవి కాలములో ప్రముఖ పండితులు 
గుండేరావు హర్మారేగారు ఉండేవారు. 1919 నుండి 1947 వరకు వీరు గద్వాలలో 
ఉన్నారు. విద్యావాచస్పతి బిరుదాంకితులు. కనకాపురం శ్రీనివాసాచార్యులు వీరి 
విద్యాగురువులు. గద్వాలలో ప్రదర్శించిన సంస్కృత నాటకాలకు వీరు సూత్రధారి. 
ఖురాన్‌షరీఫ్‌, మన్నవీషరీఫ్‌, ఉపనిషత్తత్వముక్తావళీ వీరి ప్రసిద్ధ రచనలు. వీరి పాణినీ 
గ్రామర్‌మిషన్‌ ఎంతో పేరు పొందింది. ప్రసిద్ధ ఆంగ్ల నాటకాలను సంస్కృత నాటకాలుగా 
మార్చిన వీరి ప్రతిభ అనన్యసామాన్యమైనది. 


యజేన్‌ యజ్ఞం హ్యయజంత దేవా 

ధర్మాణితాని ప్రథమాని చానన్‌ 

ఇతి ప్రమాణం పరివశ్వతాంసతాం 

మీమాంసకానాం యజిరేవధర్శః (గో.క.సంచిక) 


కేశవపంతుల నరసింహశాస్త్రి (1919-91) పల్లెపాడు గ్రామ వాస్తవ్యులు. రామలక్ష్మమ్మ, 
తిప్పయ్యశర్మలు తల్లిదండ్రులు. కర్నూలు, తెనాలి, కేతేపల్లి, నెల్లూరులలో 
చదువుకున్నారు. వల్లాచంద్రశేఖరశా'స్తి, వెల్లాలశంకరశాగ్రి, వుల్లగుమ్మి 
వేంకటాచార్యులు, వేంకటరత్నశాస్త్రి, రంగరామానుజుడు వీరి విద్యా, కవితా గురువులు. 
విద్వాన్‌, శిరోమణి పట్టభద్రులు. వీరు చాలాకాలం ఆకాశవాణిలో పనిచేశారు. సంస్కృత 
పాఠాలను రేడియోలో బోధించేవారు. వీరు కవి, రచయిత, విమర్శకులు, అనువాదకులు 
కూడ. బిజ్ఞుల తిమ్మభూపాలుని అనర్హరాఘవ పీఠిక వీరికి ఎంతో పేరు తెచ్చింది. 
మొల్ల రామాయణానికి, చంద్రికా పరిణయానికి, అనుముల వేంకట సుబ్రహ్మణ్య 
శాస్తి రచించిన భార్గవరామ చరిత్రమునకు విలువైన పీఠికలను అందించారు. లెక్కకు 
మిక్కిలిగా ముందు మాటలు రాశారు. 

సింగపటము రత్నలక్ష్మీశతకము, త్యాగధనులు, ప్రబంధపాత్రలు, మన 
పండుగలు, బాలవీరులు కథలు, ఆశ్రమవాస చతుష్టయం, బాలబ్రహ్మేశ్వర సుప్రభాతం, 


96 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


సంస్థానాలు-సాహిత్య సేవ, పరశురామ లింగమూర్తి జీవితం, సాహిత్యం, రఘువంశం 
వ్యాఖ్యానం, సామాన్యధర్మాలు వీరి ముద్రిత గ్రంథాలు. వివిధ పత్రికలలో ఎన్నో 
వ్యాసాలు, పద్యకవితలు ప్రచురితమయ్యాయి. ఉదయసుందరి, మధుర నిశీధము, 
మంగళ సూత్రము, సూర్య నారాయణ శతకము, జన్మత రాఘవము, మాయా బ్రహ్మచారి, 
కామదహనము, సూర్యస్తవం, రేడియో నాటికలు అముద్రితాలుగా ఉన్నవి. తెలంగాణ 
ప్రశస్తిని తెలిపే వారి చాటుపద్యాలు అందరికీ తెలిసినవే. 


-  కవులున్నారు కవి ప్రకాండులకు సత్మారమ్ము కల్పించు భూ 
ధవులున్నారు ఫణీశ గౌతమ కణాద వ్యాసముఖ్యోక్త శా 
స్త్ర విచారమ్ముల వైరి గెల్బెటి బుధేంద్ర స్వాములున్నారు త 
క్కువ యేమున్నది మీకు రాష్టమున మాకుం తెల్లునేర్చింతురే! 


- _ వాగారంభము లేమి చాలునిక, నెవ్వాదేని శాస్రజ్ఞతా 
శ్రీగన్నన్‌ సుకవిత్వవైభవ జయశ్రీమించినన్‌, రాగవి 
ద్యాగర్వంబున మిన్ను ముట్టినను తాద్భక్‌ శక్తి రూపింపగా 
మా గద్వాలకు రాకయున్నగలదే! మాన్యత్వమీనాటికిన్‌ 


ప్రబంధ పాత్రలలో కేశవపంతుల విమర్శనాదృష్టి, పాండిత్యం, బహుగ్రంథ 
పరిచయం, మనస్తత్వ విశ్లేషణ మనకు కనబడుతాయి. రఘువంశానికి వారు రాసిన 
వ్యాఖ్య పండితలోకాన్ని మెప్పించింది. 
కేశవపంతుల నరసింహశాస్త్రి అవధానవిద్యను అభ్యసించారు. ఆశువుగా 
పద్వాలను చెప్పడంలో వీరిది అందెవేసిన చేయి. తమ ఆశుధారను గూర్చి ఈ విధంగా 
చెప్పుకున్నారు. 
కం జడివాన పగిది నాదగు 
నుడియాగకబోదుగాన నుర్వీస్థలిలో 
గడియకునే పదిపద్యము 
లడయక చెప్పంగలాడ నగ్రజ వినుమా! 
చిన్నవయసునుంచే అద్భుతకవనధారను, పాండిత్యాన్ని, వివిధ శాస్త్రాల జ్ఞానాన్ని 
ప్రదర్శించిన కేశవపంతులను ప్రస్తుతిస్తూ గాడేపల్లి వీరరాఘవశాగ్తి ఒక అవధానంలో 
యిలా చెప్పాడు. 


జోగులాంబ గద్వాలజిల్లా-ఆధునిక కవులు 97 


పసిబాలుందనచెంత కూర్చొనుచు మద్భావార్థ సంశోధనా 
భ్యసనప్రక్రియలందు సోదరుడవై యస్మద్యశో వల్లికా 
కుసుమాలంకృతికిన్‌ ఫలాప్తికి కనుల్‌ గోరంతయున్‌ వాల్చకు 
న్న సదుద్దేశ్యుడవో! నృసింహ సుకవీ! నానారసోద్యద్గవీ! 


ఈయన రాసిన 'బాలవీరులు 1955లో ప్రచురణంది. దీనిలో అభిమన్యుడు, 
తిన్నడు, బాలచంద్రుడు కథలున్నవి. ప్రధానంగా ఇవి వీరరస ప్రధాన కథలు. 
గడియారం రామకృష్ణశర్మ (1919-2006) అలంపురం వాస్తవ్యులు. వెంకటసుబ్బమ్మ, 
జ్వాలాపతి శాస్త్రి తల్లిదండ్రులు. శతావధాని వేలూరి శివరామశాస్త్రి వద్ద కావ్యనాటక, 
వ్యాకరణ, అలంకారాలను అధ్యయనం చేసినారు. సంస్కృతం, తెలుగు, కన్నడ భాషల్లో 
పాండిత్యంతోపాటు ప్రాకృతం, హిందీ, ఉర్చు, ఆంగ్ల భాషలలో చక్కని ప్రవేశం వీరికి 
ఉన్నాయి. 

సాహిత్య, శాసన, చారిత్రక, పురాతత్వ, వాస్తు, లిపి, ధార్మిక విషయాలపై 
ప్రామాణిక రచనలు చేసినారు. సుజాత పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. వీరు 
గొప్ప ఉపన్యాసకుడు రాజకీయ, సాహిత్య కార్యకర్తగా పనిచేశారు. నిజాంకు 
వ్యతిరేకంగా పోరాటం చేశారు. అభ్యుదయ వాది. సంఘసంస్క్మరణవేత్త. అలంపురం 
దేవాలయాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మనీషి, 

అలంపురం శిథిలములు, అలంపూరు క్షేత్రం, దక్షిణవారణాసి, దక్షిణకాళి 
అలంపూరు, బ్రహ్మేశ్వర క్షేత్రమాహాత్యం, జోగులాంబా మహాశక్తి, ఉమామహేశ్వర 
క్షేత్రం, బీచుపల్లి క్షేత్రం, తుంగభద్రా పుష్కరాలు, లఘునిత్యకర్మానుష్టానం, ప్రీల 
పూజవిధులు, మన వాస్తుసంపద, భారతీయ వాస్తు విజ్ఞానం-భారతదేశ చరిత్ర, 
నిత్యానంద స్వామి చరిత్ర, శ్రీమాధవ విద్యారణ్య స్వామి చరిత్ర, దశరూపకసారము, 
వీరగాధలు, తెలుగుసిరి, ప్రపంచ రాజ్యములు, విజ్ఞానవల్లరి, కన్నడ సాహిత్య చరిత్ర, 
కన్నడ సాహిత్య సౌరభం, పాంచజన్యము (1979), శతపత్రము (2004), గదాయుద్ధ 
నాటకము, కన్నడ కథానికలు, హిందూధర్మము, వినయాదిత్యుని పల్లెపాడు 
తామ్రశాసనం, విక్రమాదిత్యుని ఆమిదేలపాటి తామశాసనం, తెలంగాణ శాసనములు 
(రెండవ భాగం), కేయూర బాహుచరిత్ర, సింహాసన ద్వాత్రింశిక, పీఠిక, భక్త కబీరు 
కావ్యం, శ్రీమదలంపుర క్షేత్ర మహాత్యం (సంస్కృతం) వీరి రచనలు. 

గడియారం రామకృష్ణవారి 'శతపత్రానికి 2007వ సంవత్సరంలో కేంద్ర 
సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. గడియారం వారి రచనల్లో వస్తువైవిధ్యం 


98 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


కనబడుతుంది. తెలుగు భాషకు, భారత సంస్కృతికి సేవచేయడమే జీవిత ఆశయంగా 
పెట్టుకున్న మహానీయుడుగా తెలుగులోకానికి ఆయన సుపరిచితుడు. 


సీ|| పరమపావని తుంగభద్రా స్రవంతియే 
కలుషంబులడచు గంగాభవాని 
రసలింగరూపుడౌ బ్రహ్మేశ్వరస్వామి 
యెల్లరదన్ను విశ్వేశ్వరుండు 
శుభకామనలు దీర్చు జోగుళాంబాశక్తి 
అఖిలజీవుల బ్రోచు అన్నపూర్ణ 
వాస్తు శిల్పవిశేష వైభవాధ్యము హేమ 
లాపురంబే కాశికాపురంబు 


భవ్య చౌషష్టిఘట్ట సంభరితమగుచు 
తలప శ్రీ గిరి పశ్చిమద్వారమగుచు 
వ్యాసముని సన్నుతికి పాత్రమైన భూమి 


భద్రగుణరాశి దక్షిణవారణాసి 


గడియారం రామకృష్ణశర్మ ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి కోరిక మేరకు 
“వీరగాథలు అనే చిన్న కథలు రాశారు. ఇవి పిల్లలకోసం రాయబడ్డవి. కేంద్రసాహిత్య 
అకాడమి వారు కోరినందున ఎల్‌. ఎస్‌. శేషగిరిరావు సంకలనం చేసిన “కన్నడ సణ్జక 
తెగళు” అనే కథా సంపుటిని “కన్నడ కథానికలు” పేరుతో వీరు తెలుగులోకి 
అనువదించారు. ఇందులో 22 కథలున్నవి. కన్నడ కథా సాహిత్యాన్ని అవగాహన 
చేసుకునేందుకు ఇవి ఉపయోగపడుతాయని విమర్శకుల అభిప్రాయం. 
కేశవపంతుల నారాయణ శాస్త్రి (1921-1996) పల్లెపాడు గ్రామ వాస్తవ్యుడు. ఈయన 
కేశవపంతుల నరసింహశాస్త్రి తమ్ముడు. వెల్లాల శంకరశాస్త్రి, పాపిరెడ్డిగూడ 
రంగాచార్యులు, విక్రాలవేంకటాచార్యులు, కోదండ రామయ్య ఘనాపాఠి వీరి 
విద్యాగురువులు. గాడేపల్లి వీరరాఘవశాస్త్రి వీరి కవితాగురువు. సంస్థానాలలో వీరు 
తమ కవిత్వం చెప్పేవారు. సంస్థానాల జాప్టా పట్టికలో వీరిపేరుండేది. ఖండకావ్యాలు, 
సమస్యాపూరణలు, చందమామ గేయంవీరి రచనలు. అవధానాల్లో పాల్గొనేవారు. 
వేలపద్యాలను ఆగకుండా చెప్పేవారు. పద్యధారణలో ఎవ్వరైనా వీరి తర్వాతే అని 
చెప్తారు. రచనలన్నీ అముద్రితాలు, అలభ్యాలు. 


జోగులాంబ గద్వాలజిల్లా-ఆధునిక కవులు 99 


జంగం వీరయ్య 1926లో జన్మించాడు. వీరి స్వస్థలం ఎలుకూరు. కాని నివాసం 
రామాపురం. వీరి విద్యాబోధన సంప్రదాయ పద్ధతిలో జరిగింది. వీరు వరాహాంజనేయ 
స్వామి పద్యములు" పేరుతో పుస్తకాన్ని రచించారు. 
పంతంగి వేంకటేశ్వరశాగ్రి జన్మస్థానం కొల్లాపురం తాలూకాలోని పెంట్లవెల్లి గ్రామం. 
వీరు అలంపురం సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. 
“శ్రీబాలబ్రహ్మేశ్వర సుప్రభాతస్తుతిని రచించారు. ఇది బాల బ్రహ్మేశ్వర దేవస్థానం 
వారిచే 1982లో ముద్రితం. ఈ సుప్రభాత స్తుతిలో మొత్తం 22 శ్లోకాలున్నాయి. 
వసంతతిలక, అనుష్టుప్పు, భుజంగప్రయాత, మందాక్రాంత వృత్తాలు 
ప్రయోగించబడ్డవి. 'శ్రీజోగులాంబ తవశంకర సుప్రభాతమ్‌, 'శ్రీ హేమలాపుర విభోతవ 
సుప్రభాతమ్‌’ అని రెండు మకుటాలున్నవి. 


బ్రహ్మేశ భైరవగణాధిప జోగులార్యా 
శీర్నోరునాఖి ముఖపాదర సైస్ససిద్ధః 
తన్మిర్మమే నవకళాధర తీర్ధరాజలమ్‌ 
శ్రీహేమలాపుర విభోతవసుప్రభాతమ్‌ 


ఇందులో స్థలపురాణగాథలు, చరిత్ర ఉన్నవి. అలంపుర క్షేత్రం కేవలం శ్రీశైల 
పశ్చిమ ద్వారం మాత్రమే కాదు. అది కాంచీపురం వంటిదని వర్ణించారు. ఈ 
సుప్రభాతంలో బాల బ్రహ్మవురీ విశ్వవిద్యాలయ ఆచార్యుల ప్రశంస ఉంది. 
పూజావిధానాలు, ఉత్సవాల ప్రసక్తి ఉంది. దేశభక్తి కూడ ఉంది. 


కాంచీపురం భవతి దక్షిణవారణాసీ 

ఏకామనాథ మిహపశ్యతు భక్తలోకః 

కామాక్ష్యపీహ ముఖమార్గ గతాప్రసన్నా 

శ్రీహేమలాపుర విభోతవ సుప్రభాతమ్‌ 

మృదుమధుర పద శోభితంగా ధారాశుద్ధితో సాగిన ఈ రచన సమకాలీన 

ఉత్తమ రచనల్లో ఒకటి. 
అర్చకం లక్ష్మీనారాయణ పల్లెపాడు ఆలయార్చకులు. సంస్కృతాంధ్రాల్లో వీరికి 
ప్రవేశముంది. కొన్ని పద్యాలు రాశాడు కానీ అవి అలభ్యం. 
నంద్యాల అనంతరాఘవాచార్యులు సంస్కృతాంధ్రకవి, గద్వాల సంస్థాన పండితులుగా 
ఉన్న కర్నమడకల అనంతాచార్యుల కుమారులు. 


100 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


కలశోదధికన్యాపదకమల రుహాలక్తలక్షితోరస్మం 
కమలాపతిమనిశం మమకలయే కారుణ్య శేవధిం మనసి 
ఉత్సంగే వినివేశ్య చంద్రవదనా ముత్తుంగ పీనస్తనీం 
పద్మాంనేత్ర పరాజితోత్సల సరోజాతాం జగన్మాతరం. 


వేముల కృష్ణమూర్తి 1928లో జన్మించాడు. వేముల రంగయ్య వీరి విద్యాగురువు. 
తెలుగుపండితుడిగా పదవీవిరమణ చేసినారు. వీరు ఛత్రపతి శివాజీ మహారాజ 
(బుజ్జకథ), వయోజన విద్య (నాటిక) గొల్లసుద్దులు హాస్యనాటిక (విచిత్రవేషధారణ), 
శమంతకమణి (నాటిక) రచించారు. కానీ ఇవన్నీ అముద్రితాలే. 

ప్రభాకరవర్ధన్‌ మరోపేరు శ్యాలన్న ఈయన 1929లో గద్వాలలో జన్మించాడు. వీరు 
గొబ్బూరు సంజన్న మనుమడు. లక్ష్మమ్మ హనుమన్నగారలు వీరి తల్లిదండ్రులు. 
సంస్కృతాంధ్ర ఉర్దూ హిందీ భాషలలో నిష్టాతులు. ఆయుర్వేదంలో ఉద్దండులు. 
బీచుపల్లిక్షేతం, మూలికావైద్యం, పుష్పాయుర్వేదం, వీరిరచనలు. నలసోమ 
భూపాలీయం, ప్లాను ఆగింది, విద్వద్దద్వాల నాటకాలు రాశారు. పుష్పాయుర్వేదం 
వీరికి విశేషఖ్యాతిని తెచ్చింది. ఇది ఆయుర్వేద గ్రంథం. 2019 జనవరి నెలలో వీరు 
మరణించారు. 

రెడ్డిగారి రంగారెడ్డి 1930లో జన్మించాడు. వడ్డేపల్లి మండలం పైపాడు వీరి స్వగ్రామం. 
శంకరమ్మ, భుమిరెడ్డి తల్లిదండ్రులు. ప్రాచీనకాలం నాటి పద్ధతిలో వీరి విద్యాబోధన 
జరిగింది. వీరి ఖండకావ్యం 'నేను-నా దేశము” (సీస, తేటగీతి పద్యాలతోకూడినది). 
కురువ సంజన్న చెన్నిపాడులో 1930వ సంవత్సరంలో జన్మించాడు. వీరు గణిత 
శాస్త్రవేత్తలు, పంచాంగకర్త కవులు. వీరి విద్యాగురువులు ములికిరెడ్డి హనుమంతురెడ్డి, 
అల్పూరు రెడ్డి. వీరు ఉపాధ్యాయునిగా పనిచేసారు. ఈయన టి. చంద్రశేఖరరెడ్డి పై 
ఖండకావ్యం రచించాడు. ఈ రచన అలభ్యం. 

పోకూరి కాశీపతి 1935-46లో గద్వాల ప్రభువైన శ్రీసీతారామ భూపాలుని కాలంలో 
గద్వాలకు వచ్చి రాజుకోరికపైన ఆస్థాన కవులైనారు. గద్వాల (ప్రభువులు వీరిని 
'కవిసింహి బిరుదుతో సత్మరించారు. వీరి కావ్యాలలో హరిశ్చంద్రోపాఖ్యానం, 
సారంగధరీయం, శ్రీశౌరి శైశవలీల, సిద్ధయోగి చరిత్ర, త్రింశదర్ధ పద్యరత్నం, 
నరసింహ ప్రభుశతకం, నీతి శతకం, నరసింహ నిరసనస్తుతి, హనుమ(తభుశతకం, 
సునీతిశతకం, కలికాంబాశతకం, కేశవేంద్ర శతకం, చాటుకావ్యాలు ముఖ్యమైనవి. 


జోగులాంబ గద్వాలజిల్లా-ఆధునిక కవులు 101 


గీ॥ తెలుగు కావ్యంబె రచియింప బలుప్రయాస 
మగును రెండర్ధముల కావ్యమంతకన్న 
భారమగునిక (త్ర్యర్థి కావ్యము రచింప 
నెంత కష్టమొ రసికులే యెబుగగలరు (సారంగధరీయం) 


పోకూరి కాశీపతి శతావధాని. వీరు గద్వాలలో అవధానాలు చేశారు. 
సంస్థానంలో జరిగిన ఒక అష్టావధానంలో శతావధాని గాడేపల్లి వీర రాఘవశాప్రి 
“విడియము పుక్కొటన్‌ జొనిపి వేడెను తల్లిని కంతుకేళిపై” అను సమస్యనిచ్చారు. 
దానిని కాశీపతి ఈ విధంగా పూరించాడు. 


చ॥ కడువిరహంబుతోడ విటకాడొకరుండొక వేశ్యయింటికిన్‌ 
వడి జని జవ్వనిన్‌ గని కృపన్‌ దమిదీర్చుమటుంచువేదని 
య్యెడ వెలియెతి నాజనని నింపుగ గూడుమటంచు జేర్చగా 
విడియము పుక్కిటన్‌ జొనిపి వేడెనుతల్లిని కంతుకేళికై 


మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రసిద్ధి పొందిన వరకవుల వారిది “అలంపురం”. 
వీరి వంశంలో దాదాపు అందరూ యాజ్ఞికులు, కవులు, రచయితలు, గాయకులు, 
విద్యావేత్తలు. వరకవుల రామరాజు గద్వాల రాజస్థానంలో వైణికుడుగా 
ఉండేవాడు. మంచి విద్యావేత్త, యాజ్ఞికుడు. రామరాజు పాండిత్యానికి మెచ్చి, అప్పటి 
గద్వాల సంస్థానాధీశులు గద్వాల తాలుకాలోని “చిన్న ఆమిదాలపాడు” అనే గ్రామాన్ని 
అరణంగా ఇచ్చారు. వరకవుల సుగుణమ్మ, రామరాజుల పెద్ద కుమారుడు 
సత్యనారాయణరాజు. వరకవుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని యాజ్ఞికుడుగా, 
సంగీతజ్ఞుడుగా, హరిదాసుగా, సాహిత్యవేత్తగా, ఫిడేలు, హార్మోనియం వాయించడంలో 
అందెవేసిన చేయిగా ప్రసిద్ధులు. ఆముదాలపాడులో కొంతకాలం ఉండి తర్వాత 
రంగారెడ్డి జిల్లాలో అనేకమంది శిష్యులను తయారుచేసినాడు. వీరు జ్యోతిష్యంలో, 
కవిత్వంలో దిట్ట. రామాంజనేయ యుద్ధం అనే హరికథ రాసారు. వీరు జనవరి 
22,2012న మరణించారు. 
కె.ఎస్‌. లక్ష్మారెడ్డి 1937లో జన్మించాడు. వీరి స్వస్థలం కోదండాపురం. వెంకమ్మ, 
సుంకిరెడ్డి వీరి తల్లిదం(డ్రులు. వీరి విద్యాగురువులు జయతీర్జాచార్యులు, 
వేంకటేశ్వరరావు, బి.రామరాజు, సి.నా.రె. వీరికి ఆంధ్రాంగ్ల భాషల్లో పాండిత్యం, 
సంస్కృతం, ఉరూ భాషలతో పరిచయం ఉన్నాయి. ఖండకావ్యాలు, గులేనగ్మా గజళ్ల 


102 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


అనువాదము, పాండు రంగ విభుని పదగుంఫనము, పాండురంగ మహాత్యము 
రచనా సౌందర్యము, ఫిరాఖ్‌ గోరఖ్‌పుర (వ్యాసం) మొదలగునవి వీరి రచనలు. 
సురవరం పుష్పలత 1943లో కంచుపాడులో జన్మించింది. సురవరం వేంకటరామారెడ్డి 
ఈమె తండ్రి. బాల్యంలో తండ్రే విద్యాగురువు. కర్నూలులో తెలుగు పండితుడిగా 
పనిచేసిన విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య విద్యాగురువు. 'మధురభక్తి- ముగ్గభక్తి” 
ఈమె సిద్దాంత (గంథం (ఆంధ్రవిశ్వవిద్యాలయం). ఉపాధ్యాయురాలిగ, అధ్యాపకురాలిగ 
పనిచేసింది. సురవరం ప్రతాపరెడ్డి జీవనశైలి, సురవరం ప్రతాపరెడ్డి - బహుముఖ 
ప్రజ్ఞాశాలి, రాజాబహద్దుర్‌ వేంకటరామారెడ్డి జీవనశైలి, విద్యాబోధనలో మానవతా 
విలువలు, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి కవితలు-వ్యాసాలు మొదలైనవి 
వీరి ముద్రిత గ్రంథాలు. సురవరం సాహితీ వైజయంతీ ట్రస్టు ద్వారా అనేక 
కార్యక్రమాలు, పుస్తకముద్రణలు చేస్తున్నది. 
గుర్రం చెన్నకేశవరెడ్డి 1945లో గద్వాలలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు 
రంగనాయకమ్మ, తిమ్మారెడ్డిగార్లు. 1970లో తెలుగు అకాడమీలో ఉద్యోగంలో చేరి 
డిప్యూటీ డైరెక్టర్‌ హోదాను పొందారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాలో 
ప్రొఫెసర్‌గా పనిచేశారు. డైరెక్టర్‌గా, డీన్‌గా తెలుగు విజ్ఞాన సర్వస్వాల రూపకల్పన, 
నిర్వాహక సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. అనేక సదస్సులలో పత్రసమర్పణలు 
చేశారు. 

ఆధునికాంధ్ర గేయకవిత్వం (సిద్ధాంతవ్యాసం), గేయం-ఛందస్సు, తీరం 
వెంబడి వ్యాససంపుటం, పరంపర వ్యాససంపుటి, నీలా జంగయ్య జీవితం-సాహిత్యం, 
మకాం మార్చిన మణిదీపం కవితాసంపుటి, అక్షరన్యాసం సాహిత్య వ్యాస సంపుటి 
వీరి రచనలు. ఇవన్నీ ముద్రితాలు. ఇవేకాక తెలుగు అకాడమీలో నిఘంటువుల 
నిర్మాణంలోను, సాంకేతిక పదకోశాల తయారీలోను, కళాశాల పాఠ్యగ్రంథాల 
(ప్రచురణలో పనిచేశారు. తెలుగు’ జర్నల్‌కు సంపాదకుడిగా పనిచేశారు. కవి, వక్త, 
పరిశోధకుడుగా బహుముఖీన ప్రతిభ కలిగిన చెన్నకేశవరెడ్డి నేటికీ అక్షరసేవలో 
తరిస్తున్నారు 'స్వర్ణవాహిని పేరుతో వచ్చిన గద్వాల డిగ్రీకళాశాల స్వర్ణోత్సవ సంచికకు 
సంపాదకులుగా వీరు వ్యవహరించారు. 
పెద్ద ఆముదాలపాడు వెంకటరమణాచార్యులు 1947లో జన్మించారు. “శాంతినగరంి 
వీరి నివాసం. పార్వతమ్మ, శంకరాచారి వీరి తల్లితండ్రులు. వీరి ప్రాథమిక విద్యాగురువు 
తండ్రి గారే. స్వయంకృషితో సంసృృతాంధ్రభాషల్లో పాండిత్యం సంపాదించుకున్నారు. 
శ్రీవేంకటేశ్వర సుప్రభాతము, రాధామాధవీయము (పౌరాణిక నవల), మద్దులేటి 


జోగులాంబ గద్వాలజిల్లా-ఆధునిక కవులు 103 


నృసింహశతకము, కుమతీశతకము, నందమూరి తారక రామశతకము, మద్దూరి 
వీరభద్ర పంచవింశతి, దండకము, రామాంజనేయ యుద్ధము. (యుద్ధ ఘట్ట 
దృశ్యము), గయోపాఖ్యానము, హదదృశ్య ఘట్టము (మడుగుసీను), వీరాభిమన్యు 
(ఏకపాత్రాభినయము), భారత సంగ్రహనీతికథలు, భజనకీర్తనలు- తత్వములు 
అనురచనలు చేసారు కాని మొదటిది, రెండవది మాత్రమే లభ్యం. నాటకాల్లోని 
పద్యాలు ప్రాచీనకవుల నాటక పద్యాలవలె ఉన్నాయి. 
జె.కొండన్న రేడియమ్‌'గా ప్రసిద్దుడు. 1948లో గద్వాల పట్టణంలో జన్మించారు. 
అధ్యాపకునిగా పనిచేసి పదవీవిరమణ పొందారు. వీరి తల్లిదండ్రులు రూడే సావిత్రమ్మ, 
తిమ్మవ్చలు. వీరి రచనలు నదిరేవటిగీతం- కవితానంకలనం, తేనె 
చినుకులు-హైకూలు ముద్రితాలు. ఆంగ్ల కవితలు కూడ రాశారు. అవి వివిధ 
సంకలనాలలో ప్రచురణయ్యాయి. అముద్రితాలు చాలా ఉన్నవి. 
ఎస్‌.ఎం.మహమ్మద్‌ హుసేన్‌ (09.02.1948) కంచుపాడు గ్రామ వాస్తవ్యులు. 
ఫాతిమా బీబీ, హసన్‌సాబ్‌లు ఇతని తల్లిదండ్రులు. సంస్కృతాంధ్రాలలో మంచి కవి, 
పండితుడు. తెలుగు భాషా పండితునిగా, భాషోపన్యాసకునిగా పనిచేసి పదవీవిరమణ 
చెందారు. 'వేనరాజు-సమకాలీన సాంస్కృతికోద్యమాల ప్రభావం) వీరి ఎం.ఫిల్‌. 
సిద్ధాంత వ్యాసం. కోయిలశతకం, అలంపురి జోగుళాంబ నక్షత్రమాల వీరి ముద్రిత 
పుస్తకాలు. మహబూబ్‌ నగర్‌ జిల్లా సర్వస్వంలో 'మహబూబునగర జిల్లా ప్రశస్తి 
పేరుతో వీరి పద్యాలున్నవి. చాటు పద్యరత్నావళి, వాజ్మయి వంటి ఎన్నో సంకలన 
గ్రంధాలలో వీరి పద్యాలు, వ్యాసాలు ముద్రితం. ఆధ్యాత్మ రామాయణ వ్యాస చంద్రికలో 
'కణాదం పెద్దన అధ్యాత్మ రామాయణ రహస్యాలు, విశేషాలు అన్న సుదీర్షవ్యాసం 
ఉంది. అలంపురం (ప్రాంతంలోని ఎన్నో శతకాలను, యితర కవుల రచనలను 
పరిష్కరించారు. కొన్నింటికి విశేష పీఠికలు రచించారు. కోవెలదిన్నె వైష్ణవతులసయ్య 
శ్రీ జనార్దన శతకానికి వివరణ రాశారు. 

దేవదత్తం, ఖండకావ్యాలు, సందర్భోచిత చాటువులు, సమస్యలు -దత్తపదులు 
హుసేన్‌గీతాలు, విష్ణృష్టకమ్‌, విఘ్నేశ్వర స్తోత్రావళీ, నేను-నా చుట్టూ, చైతన్య ప్రవాహం, 
సర్మారు ఆసుపత్రి వంటి ఎన్నో నాటికలు, విశ్వనాథ అనార్మలీ నాటకం-వస్తుతత్వ 
పరిశీలనం, అలంపూరు సీమ-సంస్కృతాంధ్ర సాహిత్యాలు (సిద్ధాంత గంథం), నా 
విజ్ఞాన విహారయాత్రలో కొన్ని స్థలాలు, సతీబాల బ్రహ్మేశ్వర పరిణయం, ఆకాశవాణి 
కవితలు-ప్రసంగాలు, పరిశోధనా విధానం, సాహిత్యవ్యాసాలు, జానపద గేయాలు 
- కథలు, పాటలు వీరి అముద్రిత రచనలు. 


104 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


పీ మహబూబునగరాఖ్య మండల భాగమ్ము 
ప్రఖ్యాత చరితల భద్రభూమి 
భారత సంస్కృతీ భాగ్య నిధానమ్ము 
ప్రాగైతిహాసిక ప్రాణభూమి 
మౌర్య సమ్రాణ్ముద్ర మోదాయమానమ్ము 
ప్రాచీనవస్తు సంభారభూమి 
శాతవాహన ఘనక్షాత్ర సత్తేజమ్ము 
దిగ్గిగంత వ్యాప్త దివ్యభూమి 
ఇక్ష్వాకు రాజన్య యీప్పిత ఖండమ్ము 
ధార్మిక రక్షణోత్తాలభూమి 
విష్ణుకుండిన వంశవైష్ణవ పృథ్వీశ 
యజనయాజన దివ్యహవ్యభూమి 
తే.గీ॥ మరియు బాదామి చాళుక్య మహితనృపుల 
రాష్ట్రకూటులు కల్యాణి రాజవరులు 
కాలచుర్యులు కాకతి ఖడ్గధరుల 
విజయనగర మొఘల్నహ వీరభూమి 


గూళ్యం అంపయ్య (10.08. 1948) : వీరు అయిజ (గ్రామంలో గడ్జెమ్మ, వీరయ్య 
దంపతులకు జన్మించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన అంపయ్య అటు ఉపాధ్యాయ, 
ఇటు ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. “అంపశయ్య” కవితల సంపుటి, 
“పులిమామిడి మద్దిలేటి తో నా అనుబంధం) అనే పుస్తకాలను ప్రచురించారు. 
ఓరుగంటి మురళీధర్‌ సింగపట్నంలో జన్మించాడు. ఉద్యోగరీత్యా అలంపురం 
ప్రాంతంలో స్థిరపడ్డాడు. కమలమ్మ, రాఘవయ్య వీరి తల్లిదండ్రులు. వీరి ప్రాథమిక 
విద్యాగురువులు కేతేపల్లి తలకంటి గోపాలరెడ్డి, సాహిత్య విద్యాగురువులు మేనమామ 
పల్లా నారాయణశర్మ. సామాజిక స్పృహతో వీరు “స్వయ రచనలు, దుందుభి, ధ్వని 
అనే గేయ, వచన రచనలు చేశారు. 

మణులూరు జయతీర్ధాచార్యులు మాధ్వలు. గీతాబాయి భీమాచార్యులు వీరి 
తల్లిదండ్రులు. హరికథామృతసారం, రాఘవేంద్ర విజయం వీరి తెలుగు రచనలు. 
హరికథామృతసారాన్ని కన్నడనుండి భామినీషట్స్పదులలో అనువదించారు. 
కథేగార్తి-పరిమళాచార్య పట్టబంధ నాటకం వీరి కన్నడ రచనలు. 


జోగులాంబ గద్వాలజిల్లా-ఆధునిక కవులు 105 


వైద్యం వేంకటేశ్వరాచార్యులు కురుమూర్తి గ్రామవాస్తవ్యులు. వీరి తల్లిదండ్రులు కృష్ణమ్మ 
పురుషోత్తమాచార్యులు. వీరు 1951లో జన్మించారు. ఉద్యోగం కర్నూలు, కడపజిల్లాల్లో 
చేసినప్పటికీ, గద్వాల సంస్థానానికి సంబంధించిన సాహిత్యం వీరికి అణువణువు 
తెలుసు. వీరు గద్వాలలో డిగ్రీ చదివారు. కాణాదం పెద్దన రచించిన అధ్యాత్మ 
రామాయణాన్ని పరిష్కరించారు. తి. తి. దేవారిచే అది ముద్రితమైంది. వివిధ కవి పండిత 
పరిశోధకులచే ఆధ్యాత్మరామాయణంపై వ్యాసాలు రాయించి ఆధ్యాత్మ రామాయణ 
వ్యాస చంద్రికిను ప్రచురించారు. కాణాదం పెద్దన ముకుంద విలాసాన్ని 
పరిష్కరించారు. వారి ముద్రితాముద్రిత రచనలు పదుల సంఖ్యలో ఉన్నాయి. 
“శంఖంబుల్‌ దివినుండి వ్రాలిపడియెన్‌ జంబూఫల ప్రక్రియన్‌ అన్న కాణాదం వారి 
ఆధ్యాత్మ రామాయణ కిష్కింద కాండలో కన్పించే పద్యమే గద్వాలలో పూరింపబడిన 
తొలి సమస్యగా వైద్యంవారు నిర్ధారించారు. బోరవెల్లి సంస్థానానికి చెందిన ఆయలూరి 
కందళార్యుడు రచించిన అలంకార శిరోభూషణంలోని శబ్దాలంకార ప్రకరణమైన 
“'చిత్రముకు వీరు పాఠక ప్రియా -తెలుగు వ్యాఖ్య రాశారు. చిత్ర బంధ గర్భకవిత్వంపై 
వీరికున్న పట్టు ఆధునిక కవులలో చాలా అరుదు. గద్వాలతో పాటు ఆత్మకూరు 
సంస్థాన సాహిత్యంపై వీరికి మంచిపట్టు ఉంది. వీరి రచనలు చాలా ఉన్నవి. ఇక్కడ 
కేవలం గద్వాలకు సంబంధించిన విషయాన్ని మాత్రమే పేర్కొన్నాను. కర్నూలు 
కేంద్రంగా వీరి సాహిత్య కృషి సాగుతున్నది. శ్రీ కురుమూర్తి క్షేత్రచరిత్ర, శ్రీకురుమూర్తి 
క్షేత్ర శతక సాహిత్యం (సంకలనం) వనపర్తి జిల్లా సాహిత్య చరిత్రకు సంబంధించిన 
రచనలు. 
ఉ॥ రంగడె తల్లిదండ్రి మరి రంగడె నా గురు దైవతంబులున్‌ 

రంగడె సర్వమంచును తిరమ్ముగ నమ్మితి నెమ్మనమ్మునన్‌ 

రంగని హస్తపద్మమున రాజిలు నీకు నమస్సుమాంజలుల్‌ 

రంగదరాతిభంగ! నతరక్ష! సుదర్శన చక్రరాజమా! 


గన్నమరాజు గిరిజామనోహర బాబు అలంపురంలో తేది : 20-11-1951న 
జన్మించాడు. గన్నమరాజు రామేశ్వరరావు, శకుంతలమ్మలు తల్లిదం[డ్రులు. సంస్కృత 
విద్యను అలంపురంలో, కళాశాల విద్యను పాలెంలో పూర్తిచేశాడు. వృత్తిరీత్యా కళాశాల 
అధ్యాపకుడు. 'శతక సాహిత్యం నైతిక, సామాజిక విలువలు అన్న సంకలనానికి 
సంపాదకులుగా వ్యవహరించారు. “వరంగల్లు-రంగస్థల కళాకారుల చరిత్రను 
రచించారు. పీరికారచనలకు, గంథపరిచయాలకు వారు పెట్టిందిపేరు. కథకు 


106 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


శతమానం, విశ్వారణి, రసహృదయ వంటి సంచికలకు సంపాదకత్వం వహించారు. 
సాహితీసుధ, శతకసమీరం, పురస్కృతం, అవలోకనం, దీధితి, రామామృతం 
భారతదీపిక, పేటిక, చయానిక మొదలైనవి వారి స్వీయరచనలు. వారి షష్టిపూర్తి 
అభినందన సంచిక ఎంతో పేరుపొందింది. “సత్మృతి పేరుతో ప్రచురించిన ఈ 
సంచికలో 68 వ్యాసాలు తెలంగాణ సాహిత్య బెన్నత్యాన్ని తెలుపుతాయి. ఇటీవలవచ్చిన 
“ఓరుగల్లు కళావైభవం” విశేష సంచిక ప్రధాన సంపాదకులు కూడ వీరే. ఉద్యోగరీత్యా 
హనుమకొండకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 

జి.శ్రీరామ్‌ 1957లో మల్దకల్లులో జన్మించాడు. ఆధ్యాత్మిక రంగంలో వీరికి చాలా 
పేరు ప్రఖ్యాతులున్నవి. ఆ రంగానికి సంబంధించి విశేషరచనలు చేశారు. ఆధ్యాత్మిక 
ఆణిముత్యాలు, హసిత భాష్పాలు, హరివిల్లు, జీవనబృందావనం, జీవనరాగం, జీవన 
సౌరభం వీరి తెలుగురచనలు. వీరు ఆంగ్లంలోకూడ అనేక రచనలు చేశారు. “ఇన్‌సర్ఫ్‌ 
ఆఫ్‌ మదర్‌ పేరిట వీరి జీవితచరిత్ర వచ్చింది. 

డా॥ పి. శేషాద్రి 1957వ సంవత్సరంలో గద్వాలలో జన్మించాడు. పాగుంటమ్మ, పట్నం 
నర్సప్పలు తల్లిదండ్రులు. వృక్షశాస్తంలో అపరమేధావులుగా పేరుపొందినారు. వీరు 
కవే కాకుండా గాయకుడు కూడ. కవితాసుమాలు, అక్షరదళాలు వీరి ముద్రిత గ్రంథాలు. 
దా॥ వి.వీరాచారి స్వస్థలం కాశీపురం. వీరు 1959లో జన్మించారు. లక్ష్మీనరసమ్మ, 
కేశవాచారి వీరి తల్లిదండ్రులు. ఉద్యోగరీత్యా వరంగల్లులో నివాసం. సిరిమల్లి 
సిలకబావ, ఓ భారతి పసిడిమొగ్గలు, నోట్లు-ఓట్లు, నాదేశం, పదవుల కోసం, 
సమాంతర రేఖలు, వర్ణమాల, ఆచార్యదేవోభవ, యువశక్తి మేల్మొంటే, ఎవరికోసం, 
ఆషాడమాసం, మేడిపండు, ధర్మాసుపత్రి, అవతారం, అనంతపయనం వచనకవితలు, 
కళా-రవీ-కవి, సాహిత్య అవలోకనం మొ॥రచనలు చేశారు. తెలుగునాట సాంస్కృతిక 
పునరుజ్జీవనోద్యమాలు -కవులు, రచయితలు వీరి సిద్ధాంతవ్యాసం. వీరు అనేక కథలను 
రచించారు. ఓరుగల్లుకథలిను సంకలనం చేశారు. వ్యాసవిరించి, మనిషిగా బతకాలని 
వుంది కవితా సంపుటి, రాగాలు-గేయాలు గేయసంపుటి వీరి యితర ముద్రిత రచనలు. 
శోధన-సాధన వ్యాససంపుటి, డా॥వి. వీరాచారి సాహిత్యం అముద్రితాలు. రత్నమాలిక, 
సాహితీసుధాకరం, సుధావర్ని స్వర్గపథంలో జన్మభూమి, అంపశయ్య జీవితం-సాహిత్యం 
వంటి ఎన్నో (గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. సమకాలీన సంఘటనలపై 
వదునైన కవిత్వాన్ని రాశాడని, ఉరకలు వేసే కవితావేశం కలవాడని, 
హృదయాంతరాళాలనుండి కవిత్వం రాస్తాడని, కోమలంగా చెప్తాడని సినారె, పేర్వారం 


జోగులాంబ గద్వాలజిల్లా-ఆధునిక కవులు 107 


జగన్నాథం, కొత్తపల్లి జయశంకర్‌, ఎన్‌. గోపి వంటి ప్రముఖులు వీరాచారి కవిత్వంపై 
తమ అభిప్రాయాలను తెలిపారు. 

గద్వాలకు చెందిన కె.రామమోహనరావు వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడు. 
వారి తల్లిదండ్రుల రుక్మిణీబాయి, కళ్యాణరావు. వ్యాసమందిరం, పొడుపుకథలు, 
హిందువుల పండుగలు వైశిష్ట్యము (రెండు భాగాలు) వీరి ముద్రిత రచనలు. 
విరివింటి పరశురాం (1960- 2004) క్యాతూరు గ్రామంలో జన్మించాడు. విరివింటి 
సంజీవశర్మ, జానకమ్మలు తల్లిదండ్రులు. తండ్రి కూడ పండితుడు. వీరు అనేక 
పత్రికలలో పనిచేశారు. అనేక సంచలన కథనాలు రాశారు. 1994లో వాస్తవాలు 
పత్రికను ప్రారంభించారు. దానిని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. ఆనాటి 
సామాజిక, రాజకీయ అంశాలకు ఈ పత్రిక అద్దం పట్టింది. పరశురాం రాసే వ్యాసాలు 
పాఠకులను బాగా ఆలోచింపచేసేవి. 

1961లో జన్మించిన కలుగొట్ల నాగేశ్వరరావు వృత్తిరీత్యా ఇంజనీరు. వీరు 
అనేక పాటలురాశారు. వాటిని సి.డి.ల రూపంలో తెచ్చారు. వీరి ముద్రిత పుస్తకం 
“పాలమూరు పిల్లోడి పాటలు”. దీనిలో 50 పాటలున్నాయి. జయమ్మ మారెన్నలు వీరి 
తల్లిదండ్రులు. 
పురుషోత్తం (12.04. 1962-28. 11. 2000) అయిజ మండలం, చిన తాంద్రపాడు 
గ్రామంలో రాములమ్మ, సీతారామారావు దంపతులకు జన్మించాడు. పౌరహక్కుల 
సంఘంలో చురుకైన కార్యకర్తగా పనిచేశాడు. “బ్రహ్మజెముళ్ల బృందావనం, తెలంగాణ 
నిర్భంధం - ప్రజల ప్రతిఘటన, ఉద్యమంకోసం- పురుషోత్తం వ్యాసాలు” వీరి 
రచనలు. 
పులిమామిడి మద్దిలేటి (05.09. 1967-14. 10.2015) అలంపురం మండలం, 
లింగనవాయి గ్రామంలో లక్ష్మమ్మ, సవరన్న దంపతులకు జన్మించారు. వృత్తిరీత్యా ఉ 
పాధ్యాయుడైన మద్దిలేటి అనేక వ్యాసాలు, కరపత్రాలు రాశారు. 
గద్వాల కిరణ్‌కుమారి కలంపేరుతో రచనలు చేసే పైపాటి కిరణ్‌కుమారి 1964లో 
జన్మించారు. పైపాటి సాంబశివయ్య, మహంతమ్మలు తల్లిదండ్రులు. “గజల్‌ కిరణాలు” 
వీరి ముద్రిత గ్రంథం. తెలుగు రుబాయీలు, బాలల గేయాలు అముద్రితాలు. వీరి 
సంపాదకత్వంలో “కిన్నెర పాఠశాల సంచిక వచ్చింది. ఈమె వృత్తిరీత్యా 
ఉపాధ్యాయురాలు. 


108 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


నందిమళ్ల మాధవీ శ్రీనివాస్‌ 1972 లో జడ్చర్లలో జన్మించారు. అత్తగారి ఊరు 
గద్వాల ఈమె తండ్రి గోటూరి కుమారస్వామి తల్లి విజయలక్ష్మి. 'కవితా మాధవీయం” 
పేరుతో 2017లో కవితా సంపుటిని ప్రచురించింది. ఇది సుతిమెత్తని భావాల సంపుటి. 
విరింటి విరివించి 1980వ సంవత్సరంలో క్యాతూరులో జన్మించాడు. విరివింటి 
గాయత్రి, శ్రీనివాసశర్మలు తల్లిదండ్రులు. వృత్తిరీత్యా వైద్యుడు. తాత విరివింటి 
సంజీవశర్మ కవి. తండ్రి విసృత పాఠకుడు, సాహితీ ప్రియుడు. రెండో అధ్యాయానికి 
ముందుమాట) కవిత్వ సంకలనాన్ని 2015లో అచ్చేశాడు. “ఇక్కడిచెట్లగాలి”, 
“డర్టీహ్యాంద్స్‌ వంటి లఘుచిత్రాలకు దర్శకత్వం వహించాడు. 

అవనిశ్రీ వీరేష్‌ 1989 సంవత్సరంలో మల్బ్జకల్లు మండలం దాసరిపల్లి గ్రామంలో 
జన్మించాడు. “అవనిశ్రీీ ఈయన కలంపేరు. కురసట్టి బొడెన్న, సవారమ్మలు 
తల్లిదండ్రులు. సామాజిక సమస్యలపై ఇతని కవితలు ఉంటాయి. చిన్నకథలు కూడ 
రాశారు. 2017వ సంవత్సరంలో “'మట్టీకుదురు కవితా సంకలనం ప్రచురించారు. 


ఈడణమెడ్సుల 


జోగులాంబ గద్వాలజిల్లా-ఆధునిక కవులు 109 


6. గద్వాల సంస్థానం - ఆశ్రిత కవులు 


గద్వాల సంస్థానాన్ని సందర్శించి తమ ప్రతిభాపాండిత్యాలను ప్రదర్శించిన 
వారిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది కవిపండితులున్నారు. 
ఈ అధ్యాయంలో స్థూలంగా వారి పరిచయం చేస్తాను. ఈ సంస్థానాన్ని సందర్శించిన 
వారిలో ప్రక్క సంస్థానాలవారు కూడ ఉన్నారు. అందులో (ప్రముఖంగా 
పేర్మొనదగినవారు శ్రీ కిరీటి వెంకటాచార్యులు. ఈ మహాకవి చినసోమభూపాలుని 
కాలంలో గద్వాలకు వచ్చి తన పాండిత్య ప్రకర్షను ప్రదర్శించి సత్మారాలు పొందాడు. 
1773 నుండి 1802 వరకు సురపురం ఆస్థాన కవీం[ద్రుడుగా ఉన్నారు. “ఆచలాత్మజా 
పరిణయము” అన్న ద్వ్యర్థి కావ్యం వీరి ప్రసిద్ధరచన. 

శ్రీరామభూపాలుని కాలంలో గద్వాలను సందర్శించిన వారిలో తిరుపతి 
వేంకటకవులు అగ్రగణ్యులు. వారు మొత్తం ఈ సంస్థానాన్ని ఐదుసార్లు సందర్శించినట్లు 
తెలుస్తున్నది. ఈ సందర్భాలలో అనేక ప్రసిద్ధ పద్యాలు చెప్పారు. 

- “కోటి బ్రాహ్మణులలో గొమరొప్ప నొక్కండు” 

- “శతఘంట కవనంబు సల్పు సంగతియన్నః 

- “ఒక చరణం బతండు మరియొక్కటినేను” 

- “పురుషాయిత మొనర్చు పూబోటి కటిమీది 


1902లో తిరుపతి వేంకటకవులు రాసిన 'లక్షకాపరిణయము” ఇక్కడి సాహిత్య 
విద్యాముకుర ముద్రాక్షరశాలలో ముద్రించబడింది. 

వనపర్తి సంస్థానానికి చెందిన అర్బకం అయ్యమాచార్యులు మాఘమాసోత్సవ 
సభలకు ప్రతిసంవత్సరం వచ్చేవారు. 1880లో శ్రీరామభూపాలుడిని సంతోష 
పరచుటకు గద్వాల చెన్నకేశవస్వామిని స్తుతిస్తూ శ్రీ కేశవ శతకాన్ని రాశాడు. 


110 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


న్యాయ, వేదాంత, మీమాంస, సాహిత్య, అలంకార శాస్త్రాలలో మంచి 
ప్రావీణ్యమున్న అక్షింతలసుబ్బాశాస్త్రి రాజా రామభూపాలుకాలంలో బహుమానాలను 
పొందాడు. తర్మవేదాంతాలలో విద్వాంసులైన అక్షింతల సుబ్బాశాస్త్రి రెండవ కుమారులు 
అక్షింతల సింగర శాస్త్రి, కాశీనుంచి శివకుమార పండితులు, మైసూరునుంచి కస్తూరి 
రంగాచార్యులు, కోనసీమనుంచి ధూలిపాటి సూర్యనారాయణశాస్త్రి మొదలగు వారు 
రామభూపాలుని కాలంలో గద్వాలకు వచ్చారు. 

మహారాజా సీతారామభూపాల్‌గారి పరిపాలనాకాలంలో గద్వాలకు వచ్చి 
సతృతులైన వారిలో పిసుపాటి చిదంబరశాస్త్రి, పసుపురాటు భుజంగారెడ్డి, చెమికల 
చెన్నారెడ్డి, గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, పోకూరి కాశీపతి, అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి, 
మేడవరం సుబ్రహ్మణ్యశాస్త్రి, కాశీ కృష్ణమాచార్యులు ముఖ్యులు. వీరేకాక ధర్మవరం 
కృష్ణమాచార్యులు, ఆలుకూరు మల్లికార్జునశాస్త్రి, నెమలూరి వేంకటశాస్త్రి, ఉపద్రష్ట 
సుబ్రహ్మణ్యం మొదలగు వారు ఈ సంస్థానానికి విచ్చేశారు. జటప్రోలు ఆస్థాన 
విద్వాంసుడైన వెల్లాల సదాశివ శాస్తి కూడ ఈ సంస్థానానికి వచ్చారు. వీరు 
సురభిమాధవరాయలు రాసిన చంద్రికా పరిణయానికి చక్కని వ్యాఖ్య రాసిన 
మహాపండితులు. కావ్యకంఠగణపతిశాస్తి, ధూళిపాళ సీతారామశాస్త్రి, గోపాలపేట 
రాఘవాచార్యులు, అద్దేపల్లి పంచకము, వేదం వెంకటరాయశాస్తి, వేమూరి 
రామ(బ్రహ్మశాగస్తి, కాశీవరుల సత్యనారాయణశాగస్తి వంటి వారు అనేకమంది 
సీత్రారామభూపాలుకాలంలో సత్మారాలు పొందారు. 

రాణి ఆదిలక్ష్మీదేవమ్మ కాలంలో ఆదిపూడి సోమనాథరావు రచించిన రెండు 
గ్రంథాలు గద్వాలలో ముద్రించబడినవి. అవి రమణీయ రామాయణం, సుబోధశతకం. 
వీరి రమణీయ రామాయణంలో వివిధ రాగాలతో కూడిన రచనలుండుటవల్ల వీరు 
మంచి సంగీత పరిజ్ఞానం ఉన్నవారని తెలుస్తున్నది. 

చెట్లూరి శేషాచార్యులు రాసిన చోరసంవాదః, ప్రణయకలహోత్సవః అను 
రెండు భాగాలు గల చిన్న గంథం గద్వాలలో ముద్రణైనది. ఇందులోని 
ప్రణయకలహోత్సవం చెన్నకేశవస్వామి ఉత్సవానికి సంబంధించిన ఖండకావ్యం. 
ఇవి రెండూ సంస్కృత రచనలే. వేదాల తిరువుల వేంకటవరదాచార్యుల 
దశకుమారచరిత్రను, వేపూరి హనుమద్దాసు కీర్తనలను, సరికొండ నరసింహరాజు 
రాసిన 'సిరియాళును, తెల్కపల్లి రామచంద్రశాస్రిగారి హయగ్రీవ శతకాన్ని, 
బుక్కపట్టణం రామచంద్రకవి శ్రీసత్యరామవ్రతకల్పాన్ని ఎం. బలరామిరెడ్డి “సత్య 


గద్వాల సంస్థానం-ఆ శ్రిత కవులు 111 


వరలక్ష్మీ ధ్రువచరిత్రాన్ని, శింగంపల్లి సిద్దాంతిగారి జ్యోతిస్సిద్దాంత తత్వప్రదీపికను, 
కాసులవేంకటరామయోగిగారి 'జ్ఞానజ్యోతి'ని, ఉప్పల వేంకటశాస్త్రి ఖండభారతాన్ని, 
శ్రీరామరాజు, శ్యామరాజుల సంస్థానాధీ శ్వరుల స్మరణాన్ని, సుబ్బరాయకవి 
సత్యరామవ్రతకథను, రెండూరి రంగరాజు భానుమతీ పరిణయాన్ని అజ్ఞాతకవి 
దేవకీనందన శతకాన్ని కృష్ణ ప్రధానుని కృష్ణశతకాన్ని, కప్పట్రాళ్ల చెన్నకేశవ శతకాన్ని 
త్రిపురాంతకకవి రఘువీరశతకాన్ని కురుమూర్తి శ్రీనివాసశతకాన్ని రామానుజ 
నియమన ప్రకాశికను అచ్చేయించిరి. 

కేవలం సంస్థానకవులనే కాకుండా యితర ప్రాంతాలనుంచి వచ్చి తమను 
ఆశ్రయించిన వారిని ఆదరించిన గద్వాల సంస్థాన ప్రభువుల సాహిత్య సేవ 
నిరుపమానమైనది. 


ఈడణమెడ్సుల 


112 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


7. కథా సాహిత్యం 


గొట్టిముక్కుల కృష్ణమూర్తి 1924లో జన్మించాడు. గద్వాల స్వగ్రామం. గాడేపల్లి 
వీరరాఘవశాస్త్రి శిష్యుడు దైన్యాలోకం, నాగోడు ఆయన ముద్రిత కృతులు. 
అనువాదకథలు రాశారు. వేదనాలహరి, శౌనకస్మృతి, విజయ ఢంకా అముద్రిత 
కావ్యాలు. దైన్యాలోకములోని పద్యాలు నేటి సామాజిక స్థితిని వ్యంగ్యంగా చిత్రిస్తాయి. 


“ధీలాలిత్యము, సత్య నిష్టయు, జగక్షేమైక లక్ష్యంబును 

ద్వేల స్ఫూర్తి దలిర్చు దివ్యబుషి గోత్రీకుండవయ్యున్‌ కవీ! 
లాలూచీపడి పొట్టకూటి కనిసీ లక్ష్యంబు వొనాడెదే 
సాలగ్రామ ఖనిన్‌ జనించునె గదా జాత్యుల్ప పాషాణములొ. 


“కలము బట్టిన వారెల్ల కవులుగారు 

కవులు గూర్చెడి దంతయు కవితగాదు 
కాని ఏ గాని కొక కోటి కవులు నేడు 
పుట్టగొడుగుల వలె భువి పుట్టి రకట” 


తెలంగాణ తొలితరం కథా రచయిత గొట్టుముక్కుల కృష్ణమూర్తి విశ్వకవి 
రవీంద్రుడు రాసిన దివ్యాలోకం కథను “ఇంటిముఖం” పేరిట, టాల్‌స్టాయ్‌ కథలను 
తెలుగులోకి అనువదించి సుజాత పత్రికలో ప్రచురించారు. ఈయన 'కడుపునిండింది, 
“తన్నితే పరుపులో కథలను రాశాడు. ఈ కథలు సుజాత, పరిసరాలు పత్రికల్లో 
(ప్రచురితమయ్యాయి. 
ఆకుమళ్ల కృష్ణమూర్తి 1938లో అలంపూరులో పుట్టాడు. పార్వతమ్మ మల్లికార్జున 
శర్మలు తల్లిదండ్రులు. తెలుగు, హిందీ, సంస్కృతం, కన్నడ, ఆంగ్లం తదితర భాషల్లో 
పాండిత్యం సంపాదించారు. తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ 


కథా సాహిత్యం 113 


చెందారు. వీరి రచనలు దీర్హకవితల రూపంలో ఉన్నవి. వీరు అనువాద కథలు రాశారు. 
వివిధ పత్రికల్లో వీరి కవితలు, కథలు ముద్రణైనాయి. మనలోని కొందరు-మతిలేని 
మనుషులు’ వచన కవితా సంపుటం అముద్రితం. ఆకుమళ్ల మలికార్డున శర్మ, ఆకుమళ్ల 
కృష్ణమూర్తి సోదరులు ఆంగ్లకథానువాదాలు చేశారు. ఆకుమళ్ల కృష్ణమూర్తి రాసిన 
“నర్తకి” అనువాద కథ కృష్ణాపత్రికలో అచ్చైంది. బాలకవి, నటుడు, సాహిత్యోద్యమ 
కార్యకర్త అయిన ఆకుమళ్ల మల్లిఖార్జున శర్మ కథలు సుజాత పత్రికలో వెలువడ్డాయి. 
ఈయన “మేం ముగ్గురం) కథ 1950 నవంబర్‌ సుజాతిలో వచ్చింది. ఆకుమళ్ల 
కృష్ణమూర్తి కథలు 1960-70 ప్రాంతంలో కృష్ణాప త్రికలో అచ్చయ్యాయి. 

గద్వాలకు చెందిన గడ్డం జయప్రద చిన్ననాటినుండే కథారచయిత. వారు 
“నా మార్గం” అనే కథా సంపుటిని 2012లో ప్రచురించారు. అందులో 12 
కథలున్నాయి. బాధ్యతలు, అనుభవాలనుండి వారి కథలు పుట్టినవి. 

1960వ సంవత్సరంలో కొల్లాపురంలో జన్మించిన మహ్మద్‌ ఇక్బాల్‌ పాషా 
గద్వాలలో స్థిరపడ్డాడు. ఖాజాబీ, ఇబ్రహీంసాబ్‌లు తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉ 
పాధ్యాయులుగా పనిచేశారు. పాలమూరు అధ్యయనవేదిక, కరువువ్యతిరేకపోరాట 
సమితి, స్పందన సాహితీ సమితిలలో వీరిది చురుకైన పాత్ర. స్పందన కవితా 
సంకలనం, సేద్యం కవితా సంకలనం, కఫన్‌ కథా సంకలనం వీరి ముద్రిత రచనలు. 

'కఫన్‌' కథల సంకలనంలో ఏడు కథలున్నాయి. ఇందులోని 'బీజా'కథ గిరిజన 
జీవితం సంక్షోభాన్ని చిత్రించింది. మాయమైన విద్యార్థికోసం పడ్డ తపనను చూపిన 
కథ “ఎటుచూసినావాడే”. 'శివమ్మ కథ అనాథగా రోడ్డుపైకి విసిరేయబడ్డ నడిగడ్డ 
ఆడపడుచు దీనగాథ. పాలకుల ఎత్తిపోతల పథకాల దాహానికి బలైపోయిన ఊరికథ 
'కాలువమింగిన ఊరు”, 'కఫన్‌” సంకలనంలోని కథలు అన్నీ విషాద జీవన 
చిత్రీకరణలుగా ఉన్నవి. 

గడియారం రామకృష్ణశర్శ, కేశవపంతుల నరసింహశాస్త్రి, సురవరం ప్రతాపరెడ్డి 
గార్లు కథా సాహిత్యంలో కృషి చేశారు. ఆ వివరాలను వారి వివరాలున్నచోట 
చూడవచ్చును. 

మాన్‌దొడ్డి గ్రామానికి చెందిన కె.నాగేశ్వరాచారి గద్వాల్దాతర, సూర్రెడ్డి జమానా 
వంటి కథలు రాశాడు. వీరి సాహిత్య కృషి అనంతపురం కేంద్రంగా సాగుతున్నది. 
గడియారం శ్రీవాత్సవ, గడియారం మైత్రేయలు కథారంగంలో ఉన్నారు. వీరు 
హైదరాబాదులో స్థిరపడ్డారు. 


114 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


ఎస్‌.వి.రామారావు సంపాదకత్వంలో వచ్చిన “సమర్పణ” కథాసంకలనంలో 
ఈ జిల్లాకు చెందిన ప్రభాకర్‌ ముదిరాజ్‌, చాగాపురం నాగేశ్వరరావు కథలున్నవి. 
వాటి పేర్లు సమానాంతర రేఖలు, ఒకటి రెండూల మధ్య. 


IAL 


కథా సాహిత్యం 115 


8. గద్వాల సంస్థానం-అవథధానాలు 


గద్వాల సంస్థానం అవధానాలకు పెట్టింది పేరు. గద్వాల సంస్థానం వివిధ 
సాహితీ ప్రక్రియల ప్రయోగశాల. సకలశాస్త్రపారంగతులు, చతుర్విధ కవితానిర్మాణ 
దక్షులు, రాజకవులు, కవిరాజులు ఎందరో యిక్కడ ఉన్నారు. ఇక్కడి రాజులు కవి 
పండిత పక్షపాతులు. అవధాన విషయంలో గద్వాల తన ప్రత్యేకతను చాటుకొన్నది. 
స్థానికులేకాక అఖిలాంధ్రదేశ ప్రశస్తిగన్న వారెందరో ఇక్కడ అవధానాలు చేశారు. 

చినసోమభూపాలుని ఆస్థాన వైభవాన్ని తెలిపేపద్యం ఒకటి యథాశ్లోక తాత్పర్య 
రామాయణ అవతారికలో ఉంది. దానిని చదివితే గద్వాల సంస్థాన ప్రత్యేకత స్థూలంగా 
అర్థమవుతుంది. 


సీ|| ఒక దండ పండితప్రకరంబు శాస్తముల్‌ 

పటుతరోక్తులతో నుపన్యసింప 

ఒకచెంత సంతసంబొదవ కవిత్రేణి 
కృతులర్థ రస చమత్కతుల దెలుప 

ఒక చాయ గాయ కనికరము రక్తి రా 
గముల వీణాది వాద్యముల బెన్చ 

నొక వార వారబాలిక లభినయ నాట్య 
సంగీతరీతి నాశ్చర్యమునుప 


ప్రమదమున వందిమాగధుల్‌ ప్రస్తుతింప 
గరిమగను వేత్రధరులు హెచ్చరిక దెల్ప 
హితపురోహిత మంత్రి ప్రభృతుల తోడ 
నడరి కొలువుండె రత్న సింహాసనమున 


116 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


శ్రీరామ భూపాలుని వదాన్యతకు ఆశ్చర్యపడిన మైసూరురాజు కోట్ల ఆదాయం 
ఉన్న సంస్థానాధిపతులకు సాధ్యం పని చేస్తున్నావని ప్రశంసించాడట. ఆ సమయంలో 
తిరుపతి వేంకటకవులు చెప్పిన పద్యం కేవలం శ్రీరామభూపాలునికే కాదు. ఆ సంస్థాన 
ప్రభువులందరికీ వర్తిస్తుంది. 
కోటివచ్చెడు రాజకోటీరమణియైన 
నిటువంటి సత్కీర్తి నెనయగలడె 
పదికోట్లువచ్చెడి పార్థివోత్తముడైన 
నిటువంటి ప్రఖ్యాతి నెనయగలడె 
నూరుకోటులువచ్చు భూరమణుందైన 
నిటువంటి విఖ్యాతి నెనయగలడె 
వేయి కోటులువచ్చు పృథివీశ్వరుండైన 
నిటువంటి సద్యశం బెనయగలడె 


బళిబళీ! యంచు నుతిసేయు పండిత ప్ర 
కాండవచనంబులెల్ల దార్మాణమయ్యె 
భావుకంబైన నీ దానపటిమ చూడ 
బండిత విధేయ! రామభూపాలరాయ! 


జోగులాంబగద్వాల జిల్లా సాహిత్య చరిత్ర అన్నప్పుడు “అవధానం” ప్రసక్తి, 
ప్రశస్తి లేకుంటే అది అసంపూర్తిగా మిగిలిపోతుంది. ఇక్కడ జరిగిన అవధాన 
విశేషాలను చూద్దాం. 

బోరవెల్లి ప్రభువైన వెంకటపతి భూపాలుని కాలంలో ఉన్న చింతలపల్లి 
ఛాయాపతి తననుగూర్చి చెప్పుకున్నమాటలు ఈ విధంగా ఉన్నాయి. 

“ఆంధ్ర గీర్వాణ కవితా నవఘంట సురత్రాణ బిరుదాంక సర్వంకష ప్రజ్ఞాగరిష్ట 
కాష్టావధాన సంధాన ప్రశస్త వ్యస్తాక్షరోచ్చారణ విచక్షణైక ద్విసంధాగృహీత నూతన 
శ్లోకానులోక విలోమక్రమ విధావిధాయక సరససల్లాప సమాలోకన సమ్యగ్విలేఖన 
క్రియాత్రయా భిన్నకరణ సమయసంపన్నుడు”. ఇందులో అవధాన ప్రసక్తి ఉంది. 
ఈ కవి 1770 ప్రాంతంవాడు. అప్పటికీ ఈ ప్రాంతంలో అవధానకళ ఉన్నట్లు 
తెలుస్తున్నది. అంతకుముందే క్రీ.శ. 1480 కాలానికి చెందిన ఉమ్మడి మహబూబు 
నగర్‌జిల్లా కల్వకుర్తి ప్రాంతానికి చెందిన చరిగొండ ధర్మన్న తనను శతలేఖిన్యవధాన 
పద్యరచనాసంధాసురత్రాణ చిహ్నితనాముడనని” చెప్పుకొన్నాడు. అందుకే శేషాద్రి 


గద్వాల సంస్థానం-అవధానాలు 117 


రమణకవులు “చరిగొండ ధర్మన్న సత్మవి చంద్రుడు నవకంపు మొక్కను నాటినాడు” 
అన్నారు. 

గద్వాలకు చెందిన పుల్లగుమ్మి వేంకటాచార్యులు శతావధాని. శ్రీ సీతారామ 
భూపాలుని విద్యాగురువు. ఆస్థాన ధర్మాధికారి. గద్వాల పురాణం నరసింహాచార్యులు 
శతావధాని. తిరుపతి వేంకటకవులతో శాస్త్రవాదం చేసినవారు. వీరి అవధానపద్యాలు 
అలభ్యం. గద్వాల నంస్థానానికి చెందిన భైరంవల్లి తిరుమలరాయకవి 
సంస్కృతాంధ్రాలలో చాటువులు చెప్పి ఆశుకవితా చక్రవర్తిగా కీర్తింపబడ్డాడు. 

గద్వాల సంస్థానానికి వచ్చిన ఆ(శితకవులలో అవధానాలు చేసిన వారిలో 
తిరుపతి వేంకటకవులు, పోకూరి కాశీపతి, పినుపాటి చిదంబర శాస్త్రి ముఖ్యులు. 
గాడేపల్లి వీర రాఘవశాస్త్రి, జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్తులు బయటి ప్రాంతాలనుంచి 
వచ్చినా వారు గద్వాల స్థానికులకిందే లెక్క గాడేపల్లి గద్వాలలో స్థిరపడగా, 
జంధ్యాలవారు 30 సంవత్సరాలు పరీక్షాధికారిగా ఉన్నారు. వీరిద్దరి వివరాలు ఆధునిక 
కవులు-సామిత్యసేవ అధ్యాయంలో ఉన్నాయి. 

తిరుపతి వేంకటకవులు “అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యన్‌ గల్లు 
దేశమ్మునన్‌ జటుల స్ఫూర్తి శతావధానములు మెచ్చన్‌జేసియున్నువారమని 
ప్రకటించుకొన్నారు. *నానారాజసందర్శనం” ప్రకారం గద్వాలను ఆరుసార్లు 
సందర్శించినట్లు తెలుస్తున్నది. మొదటిసారి వారు శ్రీరామభూపాలుని కాలంలో 
గద్వాలకు వచ్చి వారి అవధాన విద్యా ప్రావీణ్యతను, చేసే విధానాన్ని చెప్పుకొన్నారు. 
ఇవి రెండు చాలా ప్రముఖమైన పద్యాలు. 


పీ శతఘంటకవనమ్ము సల్పు సంగతియన్న 
గరతలామలకమ్ము గాదెమాకు 
అష్టావధానకష్టావలంబన మన్న 
నంబికొండయ దండనంబు మాకు 
ఆశుధారాకవిత్వాడంబరంబన్న 
నల్లేరుపై బండి నడక మాకు 
సత్మావ్యనిర్మాణ చాకచక్యంబన్న 
షడ్రసోపేత భోజనము మాకు 


118 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


తే.గీ॥ వ్యర్థమగు వాదములొనర్చు నట్టివారి 
డంబమణగించు టాపోశనంబు మాకు 
దానరాధేయ! కవిసముదాయ గేయ 
పండితవిధేయ! రామభూపాలరాయ! 


చ।॥ ఒక చరణంబతండు మరియొక్కటి నేను మరొక్కటాతడున్‌ 
సకల కవీంద్రసంతతులు సమ్మతిచే దలలూచి మెచ్చగా 
బ్రకటతరాశుధార దనరన్‌ రచియింపగ నేర్తుమయ్య! నూ 
టికిసెలగయ్య నిక్కమిది డెబ్బది మాటలు సెప్పనేటికిన్‌. 


రెండవసారి గద్వాలకు వచ్చినప్పుడు 'పనిగొనిలోపలన్‌ దిగుడుబావి, 
“పురుషాయిత మొనర్చు పూబోడికటిమీద నాట్యమ్ముసల్పు పుణ్యమ్ముకొరకొ, “పెద్దన 
కిచ్చెమున్ను పృథి వీపతిరత్నము” వంటి ప్రసిద్ధ పద్యాలను చెప్పారు. 
మూడవసారి గద్వాలకు వచ్చినప్పుడు అవధానం చేస్తే ఎలా వుండాలో 
తెలిపారు. 
సీ కవనమ్ముచెప్ప సత్మవులందరును మెచ్చి 
యద్భుతానందమ్ము నందవలయు 
వ్యస్తాక్షరిని జెప్పువడువున 'నిదియేమి 
యక్కజంిబని శంకనంద వలయు 
లౌకికాలాపమ్ములూకొని వచియింప 
“నద్దిరే యని మోదమందవలయు 
నాకాశబురాణమల్లిన 'నిదియేమి 
వైచిత్రి మని తలలూచవలయు 


దక్కిన ప్రశంసలకును మోదంబువిస్త 
రింపగావలె నట్లొనరించి సభము 
దంబు గనజేతుమష్టవధాన కృతుల 
గియయె కేవలముత్తరంబయి యెసంగు 


“బ్రహ్మదేవుడు వ్రాయు వ్రాతలైననుగాని, 'కోటివచ్చెడి రాజకోటీరమణియెని, 
“తనకీర్తికెనగాక మొనసివచ్చినయట్టి పద్యాలు మూడవసారి చెప్పినవే. గద్వాల అవధాన 
చరిత్రలో తిరుపతి వేంకటకవులు ప్రముఖంగా పేర్మొనదగినవారు. 


గద్వాల సంస్థానం-అవధానాలు 119 


గద్వాల ప్రభువులైన సీతారామభూపాల్‌గారి తమ్ముడు తిరుమలరెడ్డి 
వివాహసందర్భంలో పిసుపాటి చిదంబరశాప్ర్రి అవధానంచేశాడు. 4 సంవత్సరాల 
తర్వాత మళ్లీ గద్వాలను సందర్శించి అవధానం చేయబూనగా ఆదిపూడి ప్రభాకరరావు 
కొన్ని అసమంజస షరతులను విధించి దానిని చెడగొట్టెనట. మిగిలిన పద్యపాదాలను 
కేశవస్వామికి విన్పించి ఆయన వెళ్లిపోయాడు. దీని తర్వాత రాజు సన్నిపాత జ్వరంతో 
మరణించాడు. గద్వాల అవధాన చరిత్రలో యిది ఒక విషాదఘట్టం. పిసుపాటి 
చిదంబర శాస్త్రిగారు గద్వాలకు వచ్చినప్పుడు చెప్పిన పద్యం ఈ విధంగా ఉంది. 
సీ; మహీశూరరాష్ట్ర క్షమాపాలకాస్థాన 
మందు విద్వత్సదం బధిగమించి 
దర్భాంగ భూపాలు దర్శారులోపల 
గావ్యకళానిధి ఖ్యాతిగాంచి 
వారణాసీ రాజవరుని సన్నిధియందు 
గవిసింహమనెడి గౌరవమునొంది 
తిరువానుకూరు ధాత్రీనాథుసభలోన 
గవివీర సింహకంకణము వడసి 


శృంగగిరి పీఠపతి బహుకృతి గ్రహించి 
యంది పరకాలపీఠ నాయకుని కాన్మ 
వ్యాసరాయపీఠాధీంద్రు నాదృతిగొని 

యరుగుదెంచితి మరలనీ దరికి భూప! 


పసుపురాటు భుజంగారెడ్డికి చిదంబరశాస్రికి, చెమికెల చెన్నారెడ్డికి గాడేపల్లి 
వీరరాఘవశాస్తికి మధ్య జరిగిన వాదోపవాదాలు నాటి పండితుల మధ్య ఉన్న స్పర్థలను 
సూచిస్తున్నవి. దుష్మర ప్రాసలతో కూడిన పద్యపాదాలతో కవులను పరీక్షించిన 
నందర్భాలు కనబడుతున్నవి. దానికుదావారణగా గాడేవల్లికి యిచ్చిన 
“శార్జ్యంఫ్రిస్మరణవలన సద్గతిగల్గున్‌” వంటి సమస్యను చూపించవచ్చును. 

గద్వాలను సందర్శించిన అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి ఆశుకవితలో దిట్ట. వారి 
ఆశుకవితా ప్రదర్శనకు ముగ్గుడైన సీతారామభూపాలుడు వారిని మూడునెలలు 
గద్వాలలోనే ఉంచుకొని 3000 రూపాయలతో సత్మరించాడు. గద్వాల రాజులను 
సందర్శించిన వారిలో కాళీకృష్ణాచార్యులు ఒకరు. వీరు ఆశువుగా రాజావారిపై పద్యాలు 


120 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


చెప్పాడు. ఆశ్రితకవిగా సంస్థానానికి విచ్చేసిన నెమలూరి వేంకటశాస్త్రి రాజాగారిచ్చిన 
సమస్యలను పూరించెడివారు. ఇట్టివారిలో ఉపద్రష్ట సుబ్రహ్మణ్యం మరొకరు. 

దేవరకద్రకు సమీపంలోని డోకూరుకు చెందిన కోట్ల బాలబ్రహ్మచారి తొలిసారి 
అవధానం చేసింది గద్వాలలోనే. గద్వాల సంస్థానకవులైన పోకూరికాశీపతి అవధాని 
గద్వాలలో అష్టావధానం ప్రదర్శిస్తున్నారని తెలిసి బాలబ్రహ్మచారి ఆ సభకు వచ్చాడు. 
అవధానం అంతా విన్నాడు. మరునాడు తాను అవధానం నిర్వహిస్తానని అన్నాడు. 
సంస్థాన కవులు, పండితులు వారిమాట నమ్మలేదు. దాంతో తానుపట్టిన పట్టును 
విడువకుండా రెండు రోజులు అక్కడే ఉన్నాడు. చివరకు రాజావారు వీరి అవధానానికి 
అనుమతినిచ్చారు. విజయవంతంగా గద్వాలలో తొలి అష్టావధానం చేశారు. దాదాపు 
ఆంధ్రదేశమంతట 3000కుపైగా అవధానాలు చేసిన ప్రతిభాశాలి. బాల్యంలో వచ్చిన 
వ్యాధితో రెండుకండ్లు కోల్పోయినప్పటికీ, గొప్ప శతావధానిగా పేరుతెచ్చుకున్న 
బాలబ్రహ్మాచారి తెలంగాణ అవధానరంగంలో విశేష ప్రతిభావంతుడు. 

సి.వి. సుబ్బన్న మాడుగులనాగఫణి శర్మ వంటి ఆధునికులు కూడ గద్వాలలో 
అవధానాలు చేశారు. చెన్నుపాడు గ్రంథాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా మాడుగుల 
నాగఫణిశర్మ అవధానం చేశాడు. ఈ ప్రాంతంలో అవధానాలలో పాల్గొన్నవారిలో 
గడియారం రామకృష్ణశర్మ, మహమ్మద్‌ హుస్సేన్‌, తురిమెళ్ళ రాధాకృష్ణమూర్తి, వైద్యమ్‌ 
వేంకటేశ్వరాచార్యులు ముఖ్యులు వీరంతా పృచ్చకులుగా విశేషంగా రాణించారు. 
ఇప్పటికీ రాణిస్తున్నారు కూడ. 

అవధానాల విషయం కాబట్టి ఒకసారి ఉండవెల్లి దుంపల రాంరెడ్డిని గుర్తు 
చేనుకోవాలి. ఆయన ఉండవెల్లిలోని ఆంజనేయ ఆలయంలో తన సాహితీ 
మిత్రమండలితో అవధానప్రక్రియా గోష్టులు నిర్వహించేవారు. ఆ సందర్భంలో ఒకసారి 
రాతిగాలు, ఈతమాను, చావడి, బజారు, మసీదు అన్న అయిదు పదాలను యిచ్చి 
భాగవతపరంగ పూరించమని కోరగా సురవరం ప్రతాపరెడ్డి దత్తపదాలతో పద్యాన్ని 
పూరించాడు. 


సీ. కంస రాజేంద్రుడ! కడువేద్మ నొకమాట 
వినిపింతు వినవయ్య విశదముగను 
చంపెగా మొన్ననే శకటామరారాతి 
గాలుతో(పై రాగకాలదన్నె 
బలియుడౌ మన తృణావర్తుని మెడబట్టి 


గద్వాల సంస్థానం-అవధానాలు 121 


చావడీకొనియె బజారు నందు 
జలజనాభుని జంపదలచుట యాసము 
ద్రపుయూతమాను మీ పనులనెల్ల 


తామసీదుఃఖియనుమాట తలపవలెదె 
ఇప్పుడైనను మించిన దేమిగలదు 
శరణుగోరుము చేపట్టు శౌరినిన్ను 
అనుచు మౌనీంద్రుడతనతో ననియెనిట్లు 


జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మణిమణిగోపాలకవి, గౌరావర్సుల 
రామకృష్ణ సీతారామసోదరులు అవధానులుగ సుప్రసిద్ధులు. 


గద్వాల అవధానాలలో పూరించబడిన కొన్ని సమస్యలు : 


అరవిరి పాన్సుజేర జనరావిటు రాయడ నేను వచ్చెదన్‌. 
కేశాద్య గ్రాజ్ఞులనదగిరి పాషండుల్‌. 

వీధ్వజును మగనియెనని వివేకికి తెలియున్‌. 

శార్జ్యం[ఘ్రి స్మరణ వలన సద్దతి గల్లున్‌. 

గరుడుడు గణపతికి తండ్రి కావలె సుమ్మీ. 

పాపమ్మా! దాని మగడు పని సరిగాదా. 
పండితుడెందులకు బనికి వచ్చు నృపాలా. 

కుటిలాలక ఎడమకన్ను కుడికన్నాయెన్‌. 

తలకాయల పులుసుద్రాగి తనిసిరి బాపల్‌. 

10. చనుబాలిచ్చి సుఖింపజేసె రతిలో చంద్రాస్య ప్రాణేశ్వరున్‌. 


౧౨౦౫ రల త ల [0 ౯ 


ఈడణమెడ్సుల 


122 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


9. శతక సాహిత్యం 


సాహిత్య ప్రక్రియలో శతకం అనన్యాలంకారం. అమర భాషలోనైనా, తెలుగు 
భాషలోనైనా అది తన విలక్షణతను చాటుతూనే ఉంది. నవరసాలకు అక్షరపాత్రయై 
వెలుగుతున్నది. గద్వాల వంటి సంస్థానాలు పండిత లోకాన్ని సమాదరించి 
శతకసాహిత్య వికాసానికి తోడ్పడ్డాయి. సంస్థాన ప్రాంతాలలో కవి పండితవంశాలు 
ఎక్కువగా ఉండడం వల్ల వారి భక్తి తత్పరత శతకరూపాన్ని ధరించి అనంతర తరాలకు 
పాథేయంగా నిలిచాయని చెప్పవచ్చును. 

రాజా శ్రీరామభూపాలుని కాలంలో వనపర్తి ఆస్థానకవులుగా ఉన్న అర్చకం 
అయ్యమాచార్యులు గద్వాలను సందర్శించాడు. గద్వాల ప్రభువుల కులదైవమైన 
చెన్నకేశవస్వామిని స్తుతిస్తూ 'శ్రీకేశవశతకము'ను రాసి రాజావారికి సమర్పించాడు. 
ఇది 1880లో జరిగింది. ఆదిలక్ష్మీదేవమ్మ దీనిని 1929లో ముద్రణ వేయించింది. 
ఇందులో కేశవా'మకుటంతో 100 పద్యాలున్నవి. 

భాసురవేదశాస్త్రముల పాఠమొనర్చిన యజ్ఞకోటుల 

న్వాసిగజేసినన్‌ సకలవార్నిధులందును గ్రుంకినన్‌ భవ 

ద్దాసుడుగాక తక్కినను తథ్యము సర్వము భస్మహవ్యమౌ 

శ్రీసుఖవిశ్వరూప! సురసేవితపాదసరోజ కేశవా! 

గద్వాల ఆగ్రితకవియెన చెమికల చెన్నారెడ్డి సీత్రారామభూపాలుని కాలంలో 
గద్వాలకు వచ్చాడు. “గద్వాల శ్రీకేశవా!” మకుటంతో శ్రీ గద్వాల కేశవశతకాన్ని 
రాశాడు. దీనిలో 114 పద్యాలున్నవి. ఇందులో చెన్నకేశవుని లీలలు, కొన్ని 
నీతులున్నవి. 

నందీశేందు ధరాజనందన శతనందాంగనాకుంద స 

న్మందారేందు సితారవింద మృగరాణ్మందాకినీ చందనా 

మందస్మేర పురందరేభ తుహినక్ష్మాభృత్సయోబ్లీట్భర 

తృందానందకకీర్తి బృందుదవయా గద్వాల శ్రీకేశవా! 


శతక సాహిత్యం 123 


ఆదిపూడి సోమనాథరావు 'సుబోధ శతకాన్ని? రాశాడు. దీనిలో 101 
పద్యాలున్నవి. 
చేపపై గ్రద్దవాలెడు చెన్నుదోప 
శత్రుపై వ్రాలి వచ్చెడు సరణిబట్టి 
తనరె గద్వాల బిరుదు సంస్థానమునకు 
సద్దుణడ్రేణి! యాదిలక్ష్మమ్మరాణి! 


గద్వాల సంస్థాన పుస్తక భాండాగారంలో ఉన్న తాళపత్రములలో 
దేవకీనందన శతకమొకటి. కవి ఎవరో తెలియదు. 1929లో రాణివారు దీనిని 


అచ్చేయించారు. 


కొండల్‌వంటి కవీశ్వరుల్‌ శతకముల్‌ గూర్చంగ గోటానకో 
ట్లుండన్‌ నీవును చెప్పబూనితివిదేమో యంటివా చెప్పెదన్‌ 
వండేనేర్చున బెక్కురీతుల రుచుల్‌ వర్తింపదే శాకమున్‌ 
వండన్‌ నామన వాలకించుమిది కృష్ణా! దేవకీనందనా! 


శ్రీమతలీకృష్ణ ప్రధానుని శ్రీకృష్ణశతకమును గద్వాలలో 1929లో అచ్చేయించారు. 
ఇదికూడ తాళపత్ర ప్రతియే. దీనిలో 119 మత్తేభాలున్నాయి. అలాగే కప్పట్రాళ్ల 
చెన్నకేశవ శతకము, త్రిపురాంతక కవి రఘువీర శతకం ఇక్కడ అచ్చుకాబడ్డవి. 
“'కురుమతి శ్రీనివాసి మకుటంతో 129 పద్యాలున్న కురుమూర్తి శ్రీనివాసశతకంకూడ 
గద్వాలలో ముద్రించబడింది. 

దృశ్యమయ్యెడి మాయ యదృశ్యమగును 

యాత్మకారీతి లేవు దృశ్యమగును 

క్షీణివృద్ధులు రవియందు జెప్పబడునె 

చిదచిదావాస కుర్మతి శ్రీనివాస 


మర్రెడ్డి చిన్ననాగిరెడ్డి (1880-1968) స్వగ్రామం మానవపాడు. తిమ్మమ్మ సంజీవరెడ్డి 
వీరి తల్లిదండ్రులు. మాధవస్వామి శతకం, కుచేలోపాఖ్యానం, కోలాటకీర్తనలు, 
ఖండకావ్యాలు, పాటలు రచించారు. మాధవస్వామి శతకమొక్కటే లభ్యం. ఇది 
ప్రొఢరచన. 

ఇది 1950లో ముద్రణైంది. దీనిలో 101 సీసపద్యాలున్నవి. 


124 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


సీ శ్రీకమలాలోల! సేవక జనపాల! 

సారసాయత నేత్ర! చంద్రవక్ర! 

రాజిత మణిహార! రాజనందిత శూర 
పన్నగేంద్రశయన! సన్నిధాన 

చక్రనందన మిత్ర! సన్మునిస్తుతి పాత్ర 
ధనుజాది పతిజైత్ర కనకసూత్ర! 

నీలనీరదగాత్ర! నిర్మలచారిత్ర 
మేరుపర్వతధీర! వీరవీర 


గీ పరమ సుకుమార దధిచోర భవవిదూర 
వారిదిగభీర వసుదేవ వరకుమార 
భక్తమందార మానవపాడ్విహార 
మాధవస్వామి! ఖగతతి నాధగామి! 


ములికిరెడ్డి అల్పూరురెడ్డి (1900-1972) స్వగ్రామం చెన్నిపాడు. తల్లిదండ్రులు 
శేషమ్మ హనుమంతరెడ్డి. ఈయన కవితాగురువు కోవూరు భరతయ్య. వీరి తాత, 
తండ్రి కూడ కవులే. ఇతడు వైకుంఠ నారాయణ శతకం, హనుమచ్చతకం, 
జ్యోతిషశాస్త్రం, శ్రీభగవద్గీతాగేయామృతం, శ్రీగీతామహాత్య్యం (పాటలు), ఖండ కావ్యాలు 
రాశాడు. ఇవన్నీ ముద్రితాలు. శ్రీరామమహామంత్ర రాజస్తోత్రం, శ్రీభగవద్దీతా 
మాహాత్యగేయామృతం, శ్రీభగవద్గీతామాహాత్యం అనేవి గేయాలు. పురంజనోపాఖ్యానం 
- వచనం, తర్తూరి రంగస్వామి పద్యాలు-సీసాలు, వేంకటేశ్వర సీసపద్యాలు, 
సత్యలోకేశ్వరీశతకం-40 శార్జూలమత్తేభాలు, ఏసుప్రభు పద్యాలు-25, కీర్తనలు, 
తత్వాలు అన్నీ అముద్రితాలు. బహుభాషావేత్త. ఈయన వాస్తు, జ్యోతిష మంత్ర, 
యంత్ర, తంత్ర, ఆయుర్వేద, వేదాంత, ఆగమ విషయ పరిజ్ఞాని. 

హనుమచ్చతకం అకారాది వర్ణమాలలో ఉండడం విశేషం. వీరితండ్రి 
హనుమంతరెడ్డిగారు శ్రీరామనామ సంకీర్తన వర్ణమాలను అకారాది క్రమంలో 
రాయడాన్ని చూసి ఈయన శతకరచనను ఆవిధంగానే చేసి ఉండవచ్చు. ఇందులో 
103 కందపద్యాలున్నవి. 


శతక సాహిత్యం 125 


కం॥ ఊపురముమీద రాముని 
నేపున ధరియించి మింటికెగసియు లంకా 
ద్వీపమున జేర్చినాడవు 
బాపురె! శ్రీచెన్నిపాటి పతి హనుమంతా! 


కలుముల్‌ జిమ్మెడు ముద్దురాలు ప్రజలంగాపాడు డాకేలుపై 
రులబండించెడిజాలు కాలురిపులన్‌ రోషించు పెన్వాలు కాం 
తుల కావాలము పట్టుసేటు పరమార్దుల్‌ జేరునేప్రోలు నీ 
వలనన్‌మేలగు చెన్నిపాటినగరీ వైకుంఠనారాయణా!! 


కామర్తి బసప్ప రాజోలి గ్రామ నివాసి. ఈయన ఈయన 1902-1992 కాలంవారు. 
రంగమ్మ, హనుమప్ప తల్లిదండ్రులు. వీరి కవితాగురువు మణిమణి గోపాలకవి. ఈయన 
ఈశ్వర శతక పద్యాలను, సమయోచిత పద్యాలను, చాటువులను రాశాడు. ఇవన్నీ 
అముద్రితాలు. 
ధర్మాపురానికి చెందిన మణిమణి గోపాలకవి 1909లో జన్మించాడు. 
అచ్చతెనుగు వేంకటేశ్వర శతకము, తెలుగునీతి, శివానందలహరి. నరసింహకరావలంబ 
స్తోత్రము, శ్రీరామాష్టోత్తర శతనామావళి, శ్రీకృష్ణాష్టోత్తర శతనామావళి. 
పుష్పబాణవిలాసము వీరి రచనలు. “అచ్చతెనుగు వేంకటేశ్వర శతకము” తప్ప 
మిగిలినవన్నీ అనువాద రచనలే. ఈయన అష్టావధాని కూడా. ఈయన 1956లో 
కన్నుమూసారు. 
చం॥ చెలువగుకైత నీనెనరుచే దగనబ్బుటచేత రిత్తవెం 
గలులను గల్మికిన్‌ బొగడగా మది గోరకనెమ్మినిన్నెని 
చ్చలుగొనియాడువాడ బలు సంసమందుచు బ్రోవుమయ్యనే 
సలిపినయెల్ల దోసములు చయ్యనబాపవె వేంకటేశ్వరా! 


వేద శాఖాచయంబుచే వృద్ధినొంది 

శాస్త్ర కుసుమావళులచే బ్రశస్తమగుచు 

విబుధులను మధుపములచే వెలయుచున్న 

సభయనెడి కల్పకమున కంజలి ఘటింతు. (తెలుగునీతి శాస్త్రము) 


126 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


ప్రస్తుతం గట్టు మండలంలో ఉన్న బోయలగూడెం గ్రామానికి చెందిన కంసాలి 
లక్ష్మప్ప నిర్గుణబ్రహ్మ శతకాన్ని వేంకటేశ్వరశతకాన్ని, హరికథలను రాశాడు. 1961వ 
సంవత్సరంలో వీరు మరణించారు. 
జోస్యం వల్లూరి భీమారావు వేణుగోపాలస్వామి శతకాన్ని రాశాడు. ఇది ముద్రితం 
కాని అలభ్యం. 
తంబలి సాంబశివయ్యది బూడిదిపాడు. ఇది కలుకుంట్ల దగ్గరగా ఉంది. నరసమ్మ 
అల్లూరయ్యలు తల్లిదండ్రులు. ఈయనకు బహుభాషలతో పరిచయముంది. ఈయన 
హరికథకుడు వీరు రచించిన పుత్ర శతకం అముద్రితం. ఇది కందపద్యశతకం. 
ప్రాగటూరుకు చెందిన గండ్లూరి వేంకటశేషశర్మ (1915- 1992) ఉండవెల్లి నివాసి. 
గడియారం రామకృష్ణశర్మపై శతకాన్ని రాసినట్లు చెప్తారు. 
అలంపురం తాలూకా క్యాతూరుకు చెందిన సురవరం రంగారెడ్డి కుమారుడు 
దా॥ సురవరం వెంకటరెడ్డి (9.7.1917-21.7.2006). తల్లి రాజరత్నమ్మ. 
“లోకాలోకనం” పేరిట ఒక పుస్తకాన్ని ప్రచురించారు. దీనిలో అన్నీ భక్తిరచనలు 
ఉన్నాయి. బాలాజీ చాలీసా, గౌరీశంకర ద్వావింశతి, బాబాష్టకము, పుట్టపర్తిసాయి 
మహిమ షట్మము, లోకాలోకనం పేరుతో శీర్షికలున్నవి. క్యాతూరులో ఉన్న వేంకటేశ్వర 
స్వామిపై వీరికి అపరిమిత భక్తి. బాల్యం నుండి ఇంట్లో ఉన్న సాహిత్య వాతావరణం 
వీరిని కవిని చేసింది. 
కం క్యాతూరునందు వెలసిన 
ఖ్యాతినిగన్నట్టి వెంకటాచలవాసున్‌ 
చేతఃప్రీతిగ దలచిన 
వే తొలగవె సర్వపాప విషయౌఘంబుల్‌! 


కోవెలదిన్నె తులసయ్య (1920-1960) తండ్రి పెద్ద రంగయ్య. తల్లి గంటెమ్మ 
ఈయన జనార్దన శతకం, ఉమామహేశ్వర సంవాదం (ప్రబంధం) అను రచనలు 
చేశాడు. జనార్దన శతకంలో 100 పద్యాలున్నవి. వీటిని మహమ్మద్‌ హుసేన్‌ పరిష్కరించి 
చక్కని వివరణతో ముద్రణ చేయించారు. 


శతక సాహిత్యం 127 


చినిగిన గుడ్డకొంగున కుచేలుడు మెచ్చిన తండులంబులన్‌ 
గొనినిను జూడరాగనవి కోరికతోడ భుజించి లోకముల్‌ 
కనుగొన సర్వసంపదలు కల్లగ జేయవె! నీకు భక్తులం 
దున బహుప్రీతి జూడ ఖరదూషణమర్దన యో జనార్దనా! 


వడ్డేపల్లి మండలం శాంతినగరంలో స్థిరనివాసం ఏర్పరచుకున్న తురిమెళ్ళ 
రాధాకృష్ణమూర్తి 1951 సంవత్సరంలో జన్మించాడు. తురిమెళ్ళ నరసమ్మ పిచ్చయ్యలు 
వీరి తల్లిదండ్రులు. కమలనాభద్విశతి, శ్రీకృష్ణ శతకం, గౌరీశశతకం, హనుమచ్చతకం, 
శతసమస్యాపూరణ, వాయుసందేశం వీరి రచనలు. కమలనాభ ద్విశతి 204 పద్యాల 
ఆటవెలది శతకం. శ్రీగౌరీశ శతకం 109 కందపద్యాల శతకం. 


కం॥। కంటిని నీ ముఖ కమలము 
కంటిని నీ యంఘ్రియుగము కారుణ్యనిధీ! 
వింటిని నీ దివ్యకథల 
అంటిని ఘనదైవమీవయని గౌరీశా! 


కోవెలదిన్నె గ్రామానికి చెందిన ఊర ఈశ్వరరెడ్డి 1954లో జన్మించాడు. వీరి 
తల్లిదండ్రులు ఊరకృష్ణమ్మ, వేంకట్రామిరెడ్డి. వీరి రచన వేంకటేశ ద్విశతి. ఇందులో 
208 ఆటవెలది పద్యాలున్నవి. 


ఆ.వె  కన్నవారిపట్ల కరుణజూపరుగాని 
కొండనున్ననిన్ను కొలువరాగ 
కరుణజూప గలవె కఠినచిత్తులపట్ల 
విశ్వమందు నిజము వేంకటేశ! 


గద్వాలకు చెందిన వారణాసి నాగేశ్వరాచారి 1962లో పుట్టారు. వీరి స్వగ్రామం 
మల్దకల్లు, ఈయన మొబ్దకల్లుపుర శ్రీ తిమ్మప్ప శతకము, శ్రీ మొల్డకల్రాయుని శతకము 
ప్రచురించారు. జమ్ములమ్మశతకం, జోగుళాంబ శతకం, గద్వాలరాజుల దివ్యచరిత్ర, 
హస్తరేఖల వివరణ ఫలితములు, విశ్వకర్మవైభవాలు అముద్రితాలు. (ప్రచురించిన 
వాటిలో మొదటిది కందపద్య శతకం, రెండవది శార్దూల వృత్త శతకం. 


128 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


శా॥ శ్రీ తిమ్మప్ప! మహావరాల గురిపించే నిన్ను ప్రార్థింతునా 
చేతన్నీ మధురంపు గావ్యరచనన్‌ జేయించి, సద్భావనా 
నీతిన్నిల్సి, మహోన్నతంబగు (శ్రుతుల్‌ నిండారజెప్పించి నీ 
చేతన్‌ దీవెనలీయవే శుభకరా! శ్రీ మొల్డకల్రాయుడా! 


మేడిచర్త హరినాగభూషణం 1970లో పాణ్యం సమీపంలోని గోనవరం [గ్రామంలో 
జన్మించాడు. సరస్వతమ్మ శేషావధాని తల్లిదండ్రులు. చాలాకాలం కిందటే గద్వాలలో 
స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వీరి సాహిత్యకృషి ఇక్కడనే ఆరంభమైంది. వీరు తెలుగు 
ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. కొత్తూరు సుబ్బరాయని శతకం, పాగుంట 
వేంకటేశ్వరస్వామి శతకం, సుందరరామశతకం వీరి ముద్రిత రచనలు. మొదటి 
రెండు తేటగీతి శతకాలు. మూడవది కందశతకం. జమ్ములమ్మ శతకం, 
అభయాంజనేయశతకం అముద్రితాలు. 


కృష్ణవేణీ జలకంబుల కమ్మదనము 
అధికశక్తిని కలిగించు నమ్మవోలె 

అట్టి కృష్ణవేణమ్మను నార్తి గొలుతు 
వేడుకొందును పాగుంట వేంకటేశ. 


IAL 


శతక సాహిత్యం 129 


10. సంకీర్తనా సాహిత్యం 


సంకీర్తనా సాహిత్యం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాలవెల్లిలా పొంగి 
పారింది. జోగులాంబ గద్వాల జిల్లాలో చూసినప్పుడు సంకీర్తనాకారులసంఖ్య తక్కువగానే 
ఉంది. వేలసంఖ్యలో కీర్తనలు రాశాడని భావిస్తున్న రాజోలి ప్రభువు ముష్టిపల్లి 
వెంకటభూపాలుని కీర్తనలు పెద్ద సంఖ్యలో వెలుగులోకి రాకపోవడం దురదృష్టకరం. 
ఆయన గురించి గొప్పగా చెప్పినవారే తప్ప వారి రచనలను వెలుగులోకి 
తీసుకురావడానికి పనిచేసిన వారులేరు. ఈ జిల్లా సంకీర్తనా సాహిత్యంపై మరింత 
లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు వెలుగు చూసిన 
సంకీర్తనాకారుల వివరాలు, రచనలు మాత్రం తెలుపుతాను. 
ముష్టిపల్లి వేంకటభూపాలుడు ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలో నూతనంగా ఏర్పడిన 
“రాజోలి” మండల కేంద్రానికి సంస్థానకాలంలో ప్రభువుగా ఉండేవాడు. ఈయనకు 
నాడగౌడు, దేశాయి అనే బిరుదులుండేవి. గద్వాల ప్రభువులు, వీరు సగోత్రీకులు 
అంతేకాక దాయాదులు. కాలక్రమంలో గద్వాల సంస్థానంలో రాజోలి కలిసిపోయింది. 
బిరుదురాజు రామరాజు తన “చరిత్ర కెక్కని చరితార్థులు'లో తేది : 1-08-1961న 
గోలకొండ పత్రికకు రాసిన వ్యాసాన్ని పొందుపరిచాడు. దానిని బట్టి ఇతడు 17వ 
శతాబ్దం చివర లేదా 18వ శతాబ్దం పూర్వార్థంలో జీవించినాడని చెప్పవచ్చు. 
వేంకట భూపాలుడు గొప్ప భక్తుడు. 'దివ్యదేశమహాత్యదీపికి అను ద్విపద 
కావ్యాన్ని రాశాడు. దీనిలో 108 క్షేత్రాల వర్ణన ఉంది. రాజోలి వెంకటేశ్వర కీర్తనలు, 
రాజోలి వేంకటేశ్వర శతకం ఈయన మిగతా రచనలు. నేడు రాజోలిగా పిలువబడుతున్న 
ఈ గ్రామం ఆనాడు 'రాజవోలు'గా ప్రసిద్ధం. ద్విపద కావ్యంలో తాను అంబుజోదర 
వదరధ్యాన పారీణుడననియు, శ్రీవేంకటేశ జఖూరికటాళ్ష లబ్బపావన 
కవితానుభావుడననియు, నాడగౌడుననియు చెప్పుకున్నాడు. 1961లో బిరుదురాజు 
వ్యాసం రాసేనాటికి ఈయన తాళపత్ర సంపుటాలు శిథిలావస్థలో ఉన్నవని రాశాడు. 


130 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


ఇక ప్రస్తుతం వాటిపరిస్థితి ఏమిటో ఊహించలేము. రాజవోలి వేంకటేశ్వర శతకంలో 
మొత్తం 109 పద్యాలున్నవి. ఇది రాజవోలి వేంకటేశ్వరస్వామికి అంకితం. 


కం॥ నరహరి యెప్పుడు చాలా 
నిరతము మదినమ్మినాడ నీదాసుని నన్‌ 
మరువకుము రాజవోలీ 
హరిలీలను కరుణ వెంకటాచలరమణా! 


ఈ శతకంలోని మొదటి 56 పద్యాలు 'రి ప్రాస, 57 నుండి 66 వరకు “ని 
ప్రాస, 67 నుండి 86 వరకు 'లి ప్రాస, 86 నుండి 106 వరకు బిందుపూర్వక 
దకార ప్రాస, చివరి మూడు పద్యాలు 'ర' ప్రాసతో ఉన్నవని బిరుదురాజు రామరాజు 
తెలిపాడు. 

ముష్టిపల్లి వేంకట భూపాలుడు 3476 కీర్తనలు రాశాడు. ఇందులో ఎక్కువ 
భాగం వేంకటేశ్వర పరంగా, కొన్ని శివపరంగా ఉన్నవి. 


మారువ రాగం - ఆదితాళం 


రామరామ మిము నమ్మిన దాసుల రక్షించగ ఇక యెవరున్నారు 
స్వామి పరాకు............... పై నేమి నేరములు గల్లిననైనా! 
నే చేసిన పాపంబులన్నియును నీవై పరిహారములు శాయగనూ 
వాచకముల మీదివ్య నామములు వర్ణన జేసెద కావుకావుమని 
నేమముతో మీ పాదధ్యానము నిరతము నా హృదయమునందు 
ప్రేమనిల్వగా సేయుము వేడుక సామజవరదా శ్రీనివాసహరి 


తోడిరాగము-ఆటతాళం 
భారంపు సంసారవలల (దగిలి?) మిమ్ము చేరనేరనైతిగా ఓరంగా 
ఏ రీతినను దయజూచి రక్షించెదో కారుణ్యము మీరగ ఓరంగా 
కాయము నిత్యము గాదని మీ పాదకమలాములర్థితోను ఓ రంగా 
ధీయుక్తి పూజాలు సేయుచు మదిలోన తెలివినొందనేరక ఓ రంగా 


సంకీర్తనా సాహిత్యం 131 


మారువ రాగం - త్రిపుట తాళం 

పంపావిరూపాక్షలింగా - పార్వతీహృదయసంగా 

కంపిత రణరంగా గజదానవభంగా 

వృషభరాజపత్రా వేదాంతవినుత పాత్రా 

విషధరధవగాత్ర విజితకల్మషగోత్రా 

ఈ కవిరచనల్లో జిల్లా పలుకుబడులు బాగా ఉన్నాయని, సంగీత సాహిత్యాలు 
కలబోసి రాసిన ఈయన కీర్తనలపై ప్రత్యేకంగా అధ్యయనం జరగాల్సి ఉందని 
“పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం'పై పరిశోధన చేసిన డా॥ పి. భాస్మరయోగి 
అభిప్రాయపడ్డాడు. ఈ కీర్తనల మధ్య కొన్ని ద్విపదలు కూడ ఉన్నట్లు బిరుదురాజు 
రాశాడు. 

“ఇన్నివేల కీర్తనలు రచించిన పరమభక్తాగ్రేసరుడైన ప్రభువు తెలుగు 
వాగ్గేయకారుల శ్రేణిలో చేరతగినవాడు”-బిరుదురాజు రామరాజు. 

దివ్యదేశ మాహాత్యదీపికను అనుసరించి ముష్టిపల్లి ఇమ్మడి ఎల్లారెడ్డి, చిన్నరెడ్డి, 
లక్ష్మాంబ, చిన్నవిభుడు, లింగాంబలు ఈయని వంశంలోని వారని తెలుస్తున్నది. 


సారంగ రాగం - త్రిపుట తాళం 
కోరివేడితిరానిన్ను - వీక్షారమ్యా రాఘవస్వామీ! 
రారావేగమే నన్ను - రక్షించ వేంకటరమణా! 
దూరము సేయగనేలరా -రమ్మా- గారవింపదయచేయరా 
మీరినవేదుకతోడా-మిమ్మే వేంకటరమణా! 
నేవేరేమానిసినారా-ఎల్లప్పుడు -నీ పాదాములేనమ్మినారా 
సాపాలి సామివీరా-శ్రీపతి వేంకట రమణా! 
పేరుగల రాజవోలి-చెన్నునివలె-చేరిపాలించునీ దాసునీ 
నారా హృదయుడవై-ఓరీ వేంకటరమణా! 


గద్వాల సంస్థాన ప్రభువైన చినసోమభూపాలుడు కూడా సంకీర్తనాకవే. 
జయదేవుడు సంస్కృతంలో రచించిన గీతగోవిందాన్ని 'ఆంధ్రాష్టపదులు పేరిట 
తెలుగులోకి అనువదించాడు. ఈ వివరాలను ప్రాచీన సాహిత్యం అధ్యాయంలో 
చూడవచ్చును. 


132 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


కామసముద్రం అప్పళాచార్యులు గద్వాల సంస్థాన ప్రభువైన చిన సోమభూపాలుని 
ఆస్థానకవి. ఇతన కాలం 1761-1794 ప్రాంతము అని తెలుస్తున్నది. ఇతని 
తల్లిదండ్రులు శ్రీనివాసాంబ, కృష్ణమాచార్యులు. వీరు చతుర్విధ కవితా నిర్వాహకులు. 
“విద్వత్మవి కుంజరి బిరుదాంకితులు. చినసోభూపాలుని “ఆస్థాన భూషణం) అని 
బిరుదుపొందారు. ఈయన యథాళ్లోక తాత్పర్య రామాయణంలోని కిష్కిందాకాండాన్ని 
అనువదించాడు. అంతేకాక దానికి అవతారిక రాశాడు. చిన సోమభూపాలుడు 
ఒకరోజు అప్పళాచార్యులను పిలువనంపి “సకల విద్వత్మవీశ్వరులెన్న” అష్టపదులను 
తెలుగులోకి అనువదించమని కోరాడు. 
సీ|| సకల విద్వత్మవీశ్వరులెన్న సంస్కృత 
కృతుల రసచమత్కతుల గొన్ని 
మాగధీ భాండీర మాళవీ ప్రముఖ స 
త్రాకృతమ్ముల ప్రబంధములు గొన్ని 
చక్రకంకణపద్మ శంఖ శార్హ గజాశ్వ 
రథముఖాకృతుల జిత్రములు గొన్ని 
మరియు తద్భవతత్సమ ప్రభృతుల విశ్రు 
తముగ నాంధ్ర ప్రబంధములు గొన్ని 


గీ; రచన చేసి సమస్త సద్రాజసభల 
నెలమికీర్తి వహించితివిపుడు కృష్ణ 
దివ్యకథలష్టపదులివి దెనుగొనర్చి 
సంతసము గూర్చు మప్పళాచార్య సుకవి 
గీతగోవిందములోని 24 అష్టపదులను అనువదించాడు. మూలంలో 
ఉన్న రాగాలు అనువాదంలో వేరే రాగంలోకి మారినవి. ఇది వారి సంగీత పరిజ్ఞానానికి 


తార్మాణం. ఉదా: - 


అష్టపది మూలరాగం అనువాదరాగం 
ప్రళయపయోధిజలే మాళవ సౌరాష్ట్ర 
లలితలవంగ వసంత అసావేరి 
చందనచర్చిత నామక్రియ బేగడ 

సఖిహే మాలవగౌడ మోహన 


సంకీర్తనా సాహిత్వం 133 


pr) 


కేవలం అష్టపదులనేకాక వాటిముందు వెనుక గల 78 శ్లోకాలను 
అప్పలాచార్యులు అనువదించారు. చాలామంది ఈ అనువాదాన్ని నారాయణ తీర్ణుల 
'శ్రీకృష్ణలీలాతరంగిణికి అనువాదమనుకున్నారు కాని అది నిజం కాదు. ఇది 
అష్టపదులకు అనువాదం. ఈ పుస్తకానికి 48 పద్యాల పీఠిక రాశారు. ఇందులో 
గద్వాల ప్రభువుల చరిత్ర ఉంది. ఇది సోమభూపాలునికి అంకితం. 


మూలం: చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ 
కేళి చలన్మణికుండల మండిత గండయుగస్మిత శాలీ 
హరిరిహ ముగ్గవధూనికరే విలాసిని విలసిత కేళిపరే. 


తెలుగు అనువాదం: 


చందన మలదిన శ్యామల తనువున 

నందముగను కనకాంబర మెదపై 

చెందిన వనమాల జెక్కుల పోగులు 

మందహాసమధుర మందలరారగ ॥హరి॥। 


పల్లవి।। హరివిహరింపుచున్నాడిచ్చట 
మనోహరమగు మరుకేలీ 


ఉ.ప॥। కరమలరుచు శృంగార విరచనల 
దొరకొను ముగ్ధవధూ నికరములలో 
అప్పళాచార్యులు పూర్వాపరశ్లోకాలకు పద్యాలు రాశారని చెప్పుకున్నాం. దానికి 
ఒక ఉదాహరణ చూద్దాం. రెండవ అష్టపది తర్వాత ఉన్న “పద్మావతీ పయోధరి 
శ్లోకానికి యిది తెలుగు అనువాదం. 
“సిరినెరిగుబ్బ చన్నుగవ జేర్చగవుంగిట తత్తటస్సుట 
స్థురదురు కుంకుమాంక పరిశోభితమై హృదయాంతరాను రా 


గ రసముప్పొంగి వెల్కురికి గన్పడెనాదగిసద్రతి శ్రమన్‌ 
వరట సంఘర్మవారి హరివక్షము మీకు సిరుల్‌ ఘటించుతన్‌.” 


134 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


మొదలికల్లు శేషదాసు గద్వాలకు దగ్గరలో ఉన్న ధరూరు గ్రామంలో 1802లో 
జన్మించాడు. వీరు మాధ్వ బ్రాహ్మణులు. కులకర్ణి తిమ్మన్న వెంకమ్మ వీరి తల్లిదండ్రులు. 
శేషప్ప మరోపేరు శేషగిరిరావు. గద్వాల రాజు సోమభూపాలుడు కరిణీకం చేస్తున్న 
శేషప్పను అవమానించాడు. అప్పుడాయన విరక్తితో పెద్ద చింతరేవుల ప్రాంతానికి 
వెళ్లగా హనుమంతుడు కలలో దర్శనమిచ్చాడు. తపస్సు చేయడం మొదలుపెట్టిన 
శేషప్పకు పాండురంగని దర్శనమైంది. గురువు విజయదాసుల ఆశీస్సులతో “గురు 
విజయ విఠలముద్రితో పాటలు రాశాడు. “నంబిదె గురుపాద గురుముఖ్యపాద” 
అనే సుళాది కీర్తనతో పాటు ఉపభోగములు, పదాలు రచించాడు. ఇప్పుడవి అలభ్యం. 
ఈయన కీర్తనలు అధికశాతం కన్నడలో ఉన్నవని చెప్తారు. 1885లో శేషదాసులు 
మొదలికల్లులో పరమపదించారు. అక్కడ వారి సమాధి ఉంది. శేషదాసు కీర్తనలను 
రాయచూరు ఉప్పలి మధ్వారావు ప్రచురించారని బిరుదురాజు రామరాజు పేర్చొన్నారు. 

క్రీ.శ. 1820-1895 ప్రాంతానికి చెందిన గని నీలకంఠయ్య తత్తకవి. కూడలి 
సంగమేశ్వరస్వామి, ఆలంపురం బాలబ్రహ్నేశ్వరస్వామి ముద్ర ఉండే తత్వాలను 


రాశాడు. 


నాదనామక్రియరాగం - చావుతాళం 


అదిగో చూడుము ఈశునీ - ప్రత్యక్షమగపడు అదిగో! 
అల్పసుఖమది స్వల్పమాయువుగా 

కల్పాంత సుఖములు పైకైన జన్మములెత్తి వ్యర్థముగా 

కలువరింపుల నిలువరించిన యిలను కూడలి సంగమేశ్వరు 

కలసి మెలసిన లేదు జననము - తెలిసి తెలియని చిలుకపలుకులు ॥అదిగో॥। 


ఆనందబైరవి రాగం - ఆదితాళం 


జంగామగురుని జూడరమ్మా - అంగజహరుడై రంగు మెరసి మోక్షాంగన నంటిన - 
అమనస్ముండగు 11జంగామ॥। 

దక్షాణ కాశీవాసుడమ్మా - యీ తుర్యాతీతుడు - దక్షాణవీరశైవుడమ్మా 

చక్షు వాబ్మనస గోచరుడయి సత్సుభ లక్షణములు బాలబ్రహ్మలింగమగు 11 జంగామ॥ 


గండ్రకోట కుమారస్వామి శాగ్తిపాదుల పూర్వీకుల నివాసస్థానం నెల్లూరు జిల్లా మినగల్లు 
(గ్రామం. కుమారస్వామి తల్లిదండ్రులు లక్ష్మమ్మ శంకరయ్యలు. స్వగ్రామం వదిలి 
నెల్లూరు చేరుకున్న వీరికి 1844లో కుమారస్వామి జన్మించారు. 10 సంవత్సరాల 


సంకీర్తనా సాహిత్యం 135 


వయసులోనే కుమారస్వామి కాశీకివెళ్లి విద్యాభ్యాసం చేసి బహుభాషాపాండిత్యాన్ని 
సంపాదించాడు. కుమారశాస్త్రి అలంపూరుకు ఎప్పుడు వచ్చారో తెలియదని శతపత్రంలో 
గడియారం వారు రాశారు. 1892లో కుమారశాస్తి అలంపురంలో 'శ్రీబ్రహ్మేశ అన్నదాన 
సంస్థానమును స్థాపించినట్లు 1910 సంవత్సరంలో వారు ప్రకటించిన నివేదిక 
వల్ల తెలుస్తున్నది. గడియారం రామకృష్ణశర్మ అభిప్రాయం ప్రకారం 1875 ప్రాంతంలో 
కుమారశాస్త్రి కాశీనుంచి తిరిగివస్తూ అలంపురానికి వచ్చిఉంటారు. క్షేత్ర దుస్థితిని 
చూసి అక్కడ ఉండిపోయి ఉంటారు. 1910 ప్రాంతంలో వీరి సదాచార విచార 
ప్రచారః, సంఘసంస్మరణోల్లంఘనమ్‌ అను పుస్తకాలను అలంపురం దేవస్థానం 
(ప్రచురించింది. 

వీరికి ప్రొఢసరస్వతి బిరుదు ఉంది. వీరు సంస్కృతంలో కీర్తనలు, అష్టకాలు 
రాశారు. జోగుళాంబపై తొలికీర్తనలు వీరివేనని అంటారు. 

పూరికళ్యాణి రాగం - ఆదితాళం - గణపతి స్తుతి 

వందే గజవదనం తమేకరదనం వందారుసదనం “వం” 

బృందారక బృంద సతత పరిణందిత పదారవింద సుందరం “వం” 

వేద తత్వార్థవేదన, సుధీప్రసాదన, విఘ్నోత్సాదనాయ హృది “వం” 

నిరత జగద్గురు వరచరితామృత భరిత చేతసం కరోతు మామితి “వం” 

ఈషణత్రయ విశేషదోషని, ప్పేషణాయైవ మూషక వాహం “వం” 

కుమారాగ్రజం కుమారగురు మప్రమేయ హృదయంగమ స్వరూపం “వం” 

ఖరహరప్రియ - ఏకతాళం - బ్రహ్మేశ్వరస్తుతి 

బాలబ్రహ్మలింగం భజదీనపాలనాం తరంగం ॥బాల॥॥ 

శ్రీలలిత యోగాంబా లలనా సంగం 

బాలేందువరాంగం, భవజాల విభంగచ్చంగం ॥బాల॥ 

గౌరీ సతినాయకం స్వీకృత నారాయణ సాయకం 

ఆరూఢయోగి సంచారం, కరుణాపారావరం, వినివారిత 

మదమారవికారం ధీరం ॥బాల॥ 


136 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


శంకరాభరణం - ఆదితాళం - లాలిపాట 


కరుణించరా తరుణేందు శేఖరా హర ॥కరు॥ 

నెరినమ్మినారా, దురితావిదూర, ధీరా |॥॥కరు॥ 

నిరతాము నీ పాద సరసిజములను, 

స్మరణమును జేసి తరియింప గోరిన నన్ను ॥కరు॥ 

భవవారధిలోన తగులుకొనితిని, భవ్యభాగీరధథి, ప్రవరాంగ బ్రహ్మలింగ ॥కరు॥ 
జోగుళాంబికా సంయోగభాగధేయ, భోగభూషా, లంపురాగారాంచిత కుమారా దయ 
“కరు” 


ములికిరెడ్డి హనుమంతరెడ్డి స్వగ్రామం అలంపురం తాలూకా చెన్నిపాడు. 
ఈతని కొడుకైన అల్పూరు రెడ్డి ప్రచురించిన “హనుమచ్చతకము'లో హనుమంతరెడ్డి 
రాసిన “శ్రీరామ నామ సంకీర్తన వర్ణమాల” ఉంది. 


శ్రీరామరామ రామా- శ్రీరామ శ్రీరామ - రామరామా 

శ్రీరమారమణ రామా వైకుంఠ-శృంగార సౌదధామా 

కారుణ్య జనకరామా-కౌసల్య-గర్భ దుగ్గాబ్ధి సోమా 

గౌరీశవినుత నామా-భక్త జన కల్పవృక్షంబ రామా 

వరుసనేబది వర్ణము-ల్పాదాది-వచ్చుచుండగ రామా 

విరచింతు నీ వర్ణనన్‌-హనుమంతు-వరకవిని రామరామా 

అమరవందితుడ రామా -శ్రీసచ్చిదానందమయుడ రామా 

ఇనవంశతిలక రామా- రణభీమ -ఈశపూజితుదరామా 

ఉరగపతి శయన రామా- నామదిని-ఊహతోదలతు రామా 

బుషిలోక వినుతరామా - నిన్నునే-బూఢిగ దలతు రామా 

తెలుగులోని 56 వర్ణములు పాదం మొదట్లో వచ్చేటట్లు శ్రీరామనామాన్ని 
సంకీర్తన చేసిన హనుమంతరెడ్డి తన రచనలో నూతనత్వాన్ని చూపాడు. ఈ సంకీర్తన 
చివర “ఇది శ్రీరెడ్డి వంశపయః పారావార రాకాసుధాకర నానుకొండ కులపవిత్ర 
చిన్నవీరారెడ్డి పుత్ర హనుమంతురెడ్డి విరచిత శ్రీరామనామ సంకీర్తన పంశాశద్వర్ణమాల 
సంపూర్ణము” అని రాసుకున్నాడు. 


సంకీర్తనా సాహిత్యం 137 


సుల్తానాపురం శేషయ్య (క్రీ.శ. 1878-1960) చాత్తాద వైష్ణవులు. వేదాంతం బాగా 
చదువుకున్నారు. ఉపదేశం గ్రహించి శేషగురువుగా పిలువబడ్డాడు. ఈ కవి 
వేదాంతపరమైన కొన్ని తత్వాలు, కీర్తనలు రాశాడు. 

పాటల రామన్న ఇంటిపేరు వైద్యంవారు. గద్వాల నివాసులు. రామన్న తల్లిదండ్రులు 
కిష్టమ్మ, రాఘవయ్యగార్లు. రామన్న క్రీ.శ. 1900లో జన్మించాడు. గద్వాల ప్రభువు 
సీతారామ్‌ భూపాల్‌ కొలువు కాలం నుండి ఆదిలక్ష్మీదేవమ్మ వరకు సంస్థానంలో ఉ 
న్నాడు. ఈయన విద్యాగురువులు రేణాచార్యులు. పండితుల సహవాసం వల్ల కవితాశక్తి 
కలిగింది. 1930లో కృష్ణమందిరం స్థాపించాడు. పండరీపుర పాండురంగనిపై, 
మాణిక్యప్రభువుపై, కృష్ణునిపై కీర్తనలు, పాటలు, పద్యాలు ఆశువుగా పాడాడు. 
గద్వాలరాణి ఆదిలక్ష్మీదేవమ్మ మనసు బాగాలేనప్పుడు రామన్నతో పాటలు 
పాడించుకొనేదట. వీరి పాటలు 'కృష్ణమందిర సంకీర్తనలు పేరుతో అచ్చయ్యాయి. 
దీనిలో 58 కీర్తనలు, 1 మేలుకొలుపు, 1 సక్కుబాయి కృష్ణ సంవాదం, 2 
కోలాటంపాటలు, 6 తత్వాలు, 1 అచలబోధ, ఉయ్యాలపాట, చివరన 9 రామశతక 
పద్యాలు, 5 కృష్ణమందిర శతక పద్యాలు (సీసాలు) ఉన్నాయి. పాటల పండరీనాథ్‌ 
ఈ పుస్తకాన్ని ప్రచురించాడు. పాటలు చక్కని రాగ తాళాలతో, కమ్మని సాహిత్య 
వాసనలతో ఉన్నాయి. 


దర్భార్‌ రాగం - త్రితాళం 

రారా శ్రీవరరాధాలోలా - రారా మురహర రవి పరిపాలా 

నీరజనయనా నీరధిశయనా నారదవందిత శారదవినుతా 

మీరజనక నిను మరువక దలతుము - దూరము జూడకుమార రమణా - 
ఇటురావా 

ఓదీనావన ఓ దైత్యాంతక - ఓ దేవకీసుత దయశీలా 

వేదవినుత నీ పాదాబ్దంబులు మోదముతో మామదిని దలతుము ॥రారా॥ 

కృష్ణామాయందు నీదు కరుణజూపరా! మా 

ఇష్టదైవమనుచు నిన్ను నమ్మినానురా 

దుష్టకంస సంహారా! శిష్ట సుజన పరిపాలా! 

సృష్టికర్త! నిన్నునేడు - నిష్టతోడదలతు - మా 

కష్టములను యల్లీలబాపి యిష్టముతో కావరార 

కృష్ణమందిర నివాస! కృష్ణా! శ్రీకృష్ణా! ॥రారా॥ 


138 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


మణిమణి హరిదాసు వేంకటశేషకవి అలంపురం తాలూకా ధర్మవరం (గామంవాడు. 
1907 ప్రాంతంవాడు కావచ్చును. ఈయన హరికథలు రాయడంలో ప్రసిద్దుడు. 
హరికథలు చెప్పేవాడని పేరులో “హరిదాసు” ఉండడంవల్ల తెలుస్తున్నది. ఇతని రచనలు 
(1) మొదలుకల్లు వేంకటేశ్వరస్వామి వారి మాహాత్యం (హరికథ) - సంస్కృత 
తాళపత్రానికి తెలుగు అనువాదం (2) భగవద్గీతా వైచిత్యము-500 పద్యాలు (8) 
కుమార కుముద్వతీ కళ్యాణము (రుద్రాక్ష తులాభారము) హరికథ. మూడవది ఒక్కటే 
ముద్రితమైనట్లు దానిలో కవిరాసుకొన్న పీఠిక వల్ల తెలుస్తున్నది. ఈ పుస్తకాన్ని 
వ్యాపదిన్నె గ్రామవాస్తవ్యులైన పెద్దహనుమంతరెడ్డి భార్య శేషమాంబ 1966లో 
అచ్చేయించారు. ఈ హరికథలో అనేక కీర్తనలు ఉన్నవి. ఈయన 1990 ప్రాంతంలో 
మరణించాడు. 


కల్యాణి రాగం - ఆదితాళం 


నలువరాణీనన్లన్నతల్లి నా నాల్మపైని నాట్యమాడవె 
చిలువరేని వేనోళ్లపలుకుల జిలిబిలి ముద్దుతాసుద్దుల 1॥నలువ॥। 


తలవాకిటి నిలిచియు నాపలుకులసుధ వొలికించియు పలువుర 
నా నందాబ్బిని బట్టి ముంచి తేలించవె 1నలువ॥। 


కలుముల చెలి కోడల నీకన్న దిక్కునాకెవరే పలు సభాంతరములను 
నీ పలుక చిలుక నెగిరించవె ॥నలువ॥। 


వాసుకి శయనుని తనయుని హాసములను నటియించెడు భాసుర రూపిణి మణిమణి 
శేషదాస పరిపోషిణి ॥నలువరాణి॥। 


జోగుళాంబ గద్వాల జిల్లా ఆముదాలపాడుకు చెందిన వరకవుల 
సత్యనారాయణరాజు రామాంజనేయ యుద్ధం” హరికథను రాయగా ఆ వంశానికి 
చెందిన అనేకులు హరికథలు రాశారు. కాగా వారిప్పుడు వేరు వేరు ప్రాంతాలలో 
స్థిరపడ్డారు. ఈ హరికథలో వారు అనేక కీర్తనలు రచించారు. గద్వాల సంస్థానంలోని 
జోయలగుడ్డానికి చెందిన లక్ష్మణాచార్యులు 'గోపికావస్తాపహరణం” హరికథను 
రాశాడు. దీనిలో అనేక కీర్తనలున్నవి. 

విరివింటి సంజీవశర్మ క్రీ.శ. 1927లో క్యాతూరు గ్రామంలో శేషమ్మ, శీనయ్య 
దంపతులకు జన్మించారు. పత్రి సత్యనారాయణశాస్త్రి, వెలికంటి పద్మనాభశాస్త్రి, జోస్యం 


సంకీర్తనా సాహిత్వం 139 


pr) 


అహోబిల సిద్ధాంతులు వీరి గురువులు. శివలీలావిలాసము, రుక్మిణీ కళ్యాణం, 
సత్యనారాయణ వ్రతకథలు, భక్త రామదాసు అనే బుజ్జకథలు రాయగా మొదటిది 
మాత్రం ముద్రితం. తన బుజ్జికథలలో పాటలు రాశారు. 2009వ సంవత్సరంలో 
శివైక్యం చెందారు. 


వినాయకుని గీతం 


దండామయా నీకు తుండామయా 
ముల్లోకములకెల్ల మొదటి దేవుడవయ్యా 
దండిగా మాయందు దయయుంచి మమ్మేలు 1దందామయా॥। 


బంధాలు తొలగించి సంతోషమొప్పంగ 
నిండారు సౌఖ్యంబులిచ్చేటి దేవుడవు ॥దండామాయా॥। 


నినుగొల్బువారలకు నిండు సంపదలిచ్చి 

బ్రోచేటి దొరవంచు నమ్ముకున్నామయ్య ॥దండామయా॥। 

సుఖమిచ్చి సిరులిచ్చి సుజ్ఞానమిచ్చి 

సకల కార్యమ్ములను చక్కచేయుము స్వామి ॥దందడామయా॥ 

ఆత్మకూరులో పుట్టిన మనుసాని వెంకటలక్ష్మమ్మ, ఆమె శిష్యుడు నామాల 
నారాయణదాసులు గద్వాల ప్రాంతంలో సంకీర్తనాకారులుగా ప్రసిద్ధం. కల్వకుర్తి 
తాలూకా వేపూరుకు చెందిన ప్రముఖ సంకీర్తనాకారుడు హనుమద్దాసు కీర్తనలు 
రాణీ ఆదిలక్ష్మీదేవమ్మ ఆజ్ఞతో లక్ష్మీము ద్రాక్షరశాల (భాస్మరం సుబ్బావధానుల 
గారిది)లో 1932లో ప్రకటించబడడం గమనించదగింది. 

శ్రీసీతారామ భూపాలురాజావారికి సంగీతంపైన అభిమానం ఎక్కువ. దానిలో 
ఆయనకు ప్రవేశము కూడ బాగా ఉండేదట. ఆయన సంగీత విద్వాంసులను వరుసగా 
కూర్చుండబెట్టి పల్లవిని పాడించి, వారి తారతమ్యాలను గుర్తించి సత్మరించేవారట. 
ఆ కాలమునందలి సుప్రసిద్ధ దాక్షిణాత్య సంగీతవిద్వాంసులందరును గద్వాలకు వచ్చి 


సత్మారాలు పొందారు. 


WALES 


140 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


1 
2 
3 
4 
ర్‌. 
6 
7 
8 
9 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 


11. ఆత్మకథలు-జీవిత చరిత్రలు 


ఈ జిల్లా నుంచి వచ్చిన ఆత్మకథలు, జీవిత చరిత్రలు చాలా విలువైనవి. 
గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ 'శతప్రాని'కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 
లభించింది. ఈ జిల్లా ప్రముఖుల జీవిత చరిత్రలను ఇతర జిల్లాల వారు కూడా 
రచించారు. పాఠకులకు విషయాన్ని అందుబాటులో ఉంచడానికి వాటిని కూడ ఇక్కడ 
పట్టికరూపంలో పొందుపరుస్తున్నాను. 


ఆదిలక్ష్మీకర్ణపూరము - పుల్లగుమ్మి వేంకటాచార్యులు 

మహారాణి శీలము - హారతిదేశికాచార్యులు 

గద్వాల సీతారామభూపాలీయం - సరికొండ కవులు 

గద్వాల సోమభూపాలీయం - సరికొండ కవుల పితామహులు 
శ్రీవరలక్ష్మంబారాజ్డీస్థృతి - గాడేపల్లి వీరరాఘవశాస్త్రి 

రాజాబహద్దుర్‌ వేంకటరామారెడ్డి జీవిత చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి 
స్వవిషయ సంగ్రహం (అముద్రితం) - సురవరం ప్రతాపరెడ్డి 
సురవరం ప్రతాపరెడ్డి జీవితం - సాహిత్యం - ఎల్లూరి శివారెడ్డి 
సురవరం ప్రతాపరెడ్డి జీవితం - రచనలు - ముద్దసాని రాంరెడ్డి 
శతపత్రము - గడియారం రామకృష్ణశర్మ 

నిత్యానందస్వామిచరిత్ర - గడియారం రామకృష్ణశర్మ 

అసమాన వ్యక్తి పాగపుల్లారెడ్డి - సి. హెచ్‌.ఆచార్య 

మాధవ విద్యారణ్యస్వామి చరిత్ర - గడియారం రామకృష్ణశర్మ 

వీర సావార్శర్‌, స్వామి రయానంద - వందేమాతరం రామచంద్రారావు 
గడియారం రామకృష్ణశర్మ (మోనో గ్రాఫ్‌) - కె. ప్రభాకరరెడ్డి 

సురవరం ప్రతాపరెడ్డి (మోనోగ్రాఫ్‌) - సుంకిరెడ్డి నారాయణరెడ్డి 
వందేమాతరం రామచంద్రరావు - టి. గౌరీశంకర్‌ 


ఆత్మకథలు-జీవితచరిత్రలు 


141 


18. రాజాబహద్దుర్‌ వేంకటరామారెడ్డి (మోనోగాఫ్‌) - గంటా జలంధర్‌ రెడ్డి 
19. పాగ పుల్లారెడ్డి (మోనో గ్రాఫ్‌) - భీంపల్లి శ్రీకాంత్‌ 
20. గుండేరావు హర్మానే (మోనో గ్రాఫ్‌) - గంగాపురం హరిహరనాథ్‌ 
21. కేశవపంతుల నరసింహశాస్త్రి (మోనోగాఫ్‌) - సంబరాజు రవిప్రకాశ రావు 
క్రమసంఖ్య 15 నుండి 20 వరకు ఉన్న మోనోగ్రాఫ్‌లను ప్రపంచ తెలుగు 
మహాసభలు-2017 సందర్భంగా తెలుగు అకాడమి ప్రచురించింది. కేశవపంతుల 
మోనోగ్రాఫ్‌ను తెలుగు అకాడమి స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రచురించింది. 


ఈడణమెడ్సుల 


142 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


12. చాటు నాహిత్యం 


చాటుః అనేది సంస్కృత పదం. దీనికి తెలుగు ప్రథమా విభక్తిలోని (వ్రు? 
ప్రత్యయంచేరి చాటువు అనే తత్సమరూపం ఏర్పడింది. చాటువు అంటే ప్రియమైన 
మాట. ముక్త లక్షణ లక్షితాలై వినేవారి మనస్సులకు చమత్కారాన్ని కల్లించి 
ఉల్లాసవంతులుగా చేయునట్టి మాటలను చాటువులు అంటారు. (ప్రతి ఆశువు 
చాటువుకాదు. 

“ఒక మహానుభావునిచే సత్మరించబడినప్పుడు, అందమైన దృశ్యం 
కంటపడినప్పుడు, హాస్య శృంగార సన్నివేశాలు తాండవించినప్పుడు, మనసు 
గాయపడ్డప్పుడు, అహం దెబ్బతిన్నప్పుడు కవి మనసు ఆశురచనకై పరుగెతుడుతుంది. 
ఇట్లా వచ్చిందే అసలైన చాటు పద్యం. చాటువులనే ప్రాస్తావికాలు, ప్రసంగ పద్యాలు, 
సుభాషితాలు అని అంటారు. విశిష్టమైన చాటువులలో శ్లేష, శబ్దాలంకారాలు, 
పొడుపుకథలు, సాంఘిక రాజకీయ విషయాలు, చారిత్రక విశేషాలు, ప్రశంసాత్మకాలు 
ఉంటాయి. వీటిలో మహాకవుల కవితా స్వేచ్చ, విశ్చంఖలత్వం, అధిక్షేపం, అశ్లీలార్థం 
కలవానితో పాటు భక్తిభావ తరంగాలు, వైదుషీ విభూషణత్వాలు ఉంటాయి”. 

- చాటుపద్య రత్నావళి- శ్రీరంగాచార్య “ప్రస్తావని నుండి 

జోగుళాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన కొన్ని చాటువులను చూద్దాం. 

మానవపాడు మండలం పల్లెపాడు గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామిపై అజ్ఞాతకవి 
చెప్పిన పద్యం చూడండి. 

ఎడతెగకున్ననట్టు, తలవాకిలి మీరిన గుట్టు, వారమున్‌ 

గడువగలేని ముట్టు, నెరికాయలు కాయని చెట్టు, వెండ్రుకల్‌ 

ముడికొని రాని జుట్టు, జనమోదము చేయని తిట్టు రట్టయా 

పుడమిని పల్లెపాటి పురపోషణ వైభవ చెన్నకేశవా! 


చాటు సాహిత్యం 143 


గద్వాల సంస్థానాధిపతుల విహార స్థలమైన 'నిజాముకొండి ప్రస్తావన 


ఉన్న పద్యం చాటుపద్య రత్నావళిలో ఉంది. 


వరబాలబోధగా వ్రాయనేర్చినవాడు 
జనమనోరక్తిగా చదువలేడు 

జనమనోరక్తిగా చదువనేర్చినవాడు 
చెలగి పద్యార్థంబు చెప్పలేడు 

చెలగి పద్యార్థంబు చెప్పనేర్చినవాడు 
కవితా విచారంబు కానలేడు 

కవితా విచారంబు కాననేర్చినవాడు 
కడు చమత్మతి తోడ నుడువ లేడు 


పెక్కు మాటల ఫలమేమి యొకనికొకడు 
అన్ని విద్యల నొకడు సంపన్నుడౌన 
శీల కోదండ కాండ నిజాముకొండ 
బాలగోపాల భాసుర భర్మచేల? 


గద్వాల చినసోమభూపాలునిపై పూర్వపు కవులు చెప్పిన పద్యాలను పెద్దమందడి 


వేంకటకృష్ణకవి రాసిపెట్టారు. 


144 


నీవు దివ్యసుకళానిధివి యౌటకును మీ 
తాతయౌ సోమభూనేత సాక్షి 

నీవు చక్రాంకన నియతిమించుటకు మీ 
తండ్రియౌ తిరుమలధవుడుసాక్షి 

నీవు శుభశ్రీల నివ్వటిల్లుటలకు మీ 
యమ్మయౌ మంగమాంబమ్మ సాక్షి 

నీవు రామాయణ నిష్టగాంచుటకు మీ 
పినతండ్రియౌ రామవిభుడు సాక్షి 


నీవు తేజస్వియగుటకు దేవతోత్స 
వమ్మునకు చేయు దీపోత్సవంబు సాక్షి 
శిష్ణజనకల్పవల్లి! శ్రీముష్టిపల్లి 
సోమభూపాలరాయ! భూసురవిధేయ. 


జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


దీపాల పిచ్చయ్యశాగ్తి సంపాదకత్వం వహించి, ప్రకటించిన చాటుపద్య 
రత్నాకరము'లో గద్వాల ప్రభువులైన సోమభూపాలునిపై మరియు రామనృపాలునిపై 
ఆరు చాటుపద్యాలు ఉన్నవి. 


క॥। 


గద్వాల సోమభూపా! 

మృద్వీక ప్రసవతుల్య మృదులాలాపా! 
విద్వద్విసరదిలీపా! 
సద్విద్యాభోజభూప! శాత్రవతాపా! 


శరదంబుధరకంబు హరిదంబరుల దూరు 
ఘనమైన నీ కీర్తి కామమూర్తి! 
మేరు భూధర భూరి సారతన్లని గేరు 
మహినెన్న నీ ధైర్యమమలచర్య 
పటు నిదాఘవిభాసి చటులార్యమునివాసి 
మా యించు నీ విక్రమ క్రమంబు 
బలికర్ణ దుగ్గార్ణవముల వమ్ముగడిందు 
పజుచు నీ దాతృత్వపటిమ హెచ్చు 
కవి జనంబులు కొనియాడ గదనరంగ 
చండకరవాల కోటి సంజాతవీతి 
హోత్రశలభాయి తాహితక్షాత్ర! ముష్టి 
పల్లి గోత్ర పవిత్ర! సంపద్విచిత్ర! 


గద్వాల సంస్థానంతో సంబంధమున్న బులుసు అప్పన్నశాగ్తి గూర్చి పల్లా 


అప్పయ్యశాగ్త్రి “అప్పయాష్టకము” పేర పద్యాలు చెప్పాడు. 


ఇంతకుగొప్ప యింట నొక ధీరుడనన్‌ జననంబునొంది యే 
కొంతొయనంగ నేల నొక గొప్పగ సాహితి తర్మశాస్త్రవే 
దాంతములన్నియుం జదివి ధర్మము జెప్పెడు నప్పశాస్త్రి నీ 
స్వాతంమునందు శాంతమును సారము లేదుగ మచ్చుకేనియున్‌. 


చాటు సాహిత్యం 


145 


ఉండవెల్లి మండలంలో ఉన్న పుల్లూరు గ్రామానికి చెందిన ముటుకుల 
రాఘవేంద్రరావు చమత్కార పద్యాలను అత్యాశువుగా చెప్పేవ్యక్తి. పుండ్ల బాధకని 
చికిత్స కోసం వెళ్తే వైద్యుడు మందిచ్చిన తర్వాత బాధ రెట్టింపు అయ్యిందట. 
దుద్దేల సుబ్బిరెడ్డిటు 
రుద్దించిన మందు పుండ్ల రోగులకీయన్‌ 
అద్దిరయేమని చెప్పుదు 
(గద్దన యమదర్శనంబు గంటలొ కలుగున్‌. 


చిత్రకవితా ధురీణుడైన బద్వేటి వెంకట కృష్ణయ్య గద్వాల సీతారామ 
భూపాలునిపై చెప్పిన చతుర్విధ కందం ఆయన కవితా ప్రతిభకు చక్కని ఉదాహరణ. 


సురరాజ విభవలక్షణ 
భరితావనజా(స్త రూపవరకవి వినుతా 
హరిభక్తియుక్త విలసత్‌ 
కరుణాదినకర సుతేజ గద్వాల నృపా! 


దీనిని వివిధ రీతులుగా విభజిస్తే మరికొన్ని కందపద్యాలు వస్తాయి. 

క్యాతూరుకు చెందిన సురవరం రంగారెడ్డిపై పెద్దమందడి వేంకటకృష్ణకవి 
ఇచ్చావాక్య సంఘట్టన కందాన్ని చెప్పాడు. 

కుసుమశరరిపు వరద రం 

గ సురంజితగాన మీరెకావుడి ననుని 

తసుమన వినుత ప్రచురా 

య సమనుత విహిత గుణ మురహరయదు వీరా! 

కురిపుగసునమీననునవిరా/అవిహిరహరా 

సురవరంరంగారెడినిమనుచు/సతతమురవీ 

మశరదజితకావుత్యసుతప్ర/మనుగుణయదు 

ఉండవెల్లికి చెందిన దుంపల రామిరెడ్డి చమత్మారమంజరిని సంకలనం 
చేశాడు. ఇది పూర్వ సంస్కృతాంధ్ర కవుల చమత్మారాలకు (చాటువులకు) నిలయం. 
ప్రఖ్యాతమైన ఎన్నో చాటువులు దీనిలో ఉన్నవి. 


146 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


మాన్‌దొడ్డికి చెందిన రాజవైద్యం నందాచారి గృహవైభవాన్ని సాముగరిడీలను, 
వైద్య ప్రతిభను గురించి నందవరం బసవకవి ఆశువుగా 60 నుండి 70 చాటుపద్యాలు 
చెప్పాడు. వాటిని మాన్‌దొడ్డి నాగేశ్వరాచారి భద్రపరిచాడు. 

గద్వాల సంస్థానంలో మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ పరిపాలనాకాలంలో 
1935లో “నానాదేశ కవీశ్వర పద్య రత్నావళి” అను పేరు కొన్ని భాగాలు ముద్రించారు. 
వివిధ కవులు, వివిధ సందర్భాలలో చెప్పిన అనేక చాటు పద్యాలు వీనిలో ఉన్నవి. 
వీటిలో కొన్నింటిని చూద్దాం. 


బలిజేపల్లి లక్ష్మీకాంతకవి : 


అరవిందాసన సుందరీకర సరోజాంచ ద్విపంచీ విక 
స్వరవైకశ్వర భాస్వర స్వరలయ ప్రస్తారధారావిరా 
జిరసోద్యేజి కవిత్వయుత లక్ష్మీకాంత విద్వత్మవీ 
ట్మరుణాశర్మణి పద్యహారమిదిగో గద్వాల రాజ్ఞీమణీ! 


అనుముల వేంకటశేషకవి: 


ఆశుకలాకలాపక కవితాష్టవధాన విధాన చాతురీ 
వేశలభావపోషిత కవిత్వ పటుత్వముగల్ల నీ సమా 
వేశము చూడవచ్చితిని, వేంకటశేషకవీంద్రుడంచు 5 
గ్లేశములందు బేర్వడితి దెల్పితి నున్నది యున్న రీతిగన్‌. 


గద్వాలలో 1920లో జరిగిన మాఘసభలలో హైమవతి అను వేశ్య గానసభ 
జరిగింది. సభలోనున్న వారందరు ముగ్గులయ్యారు. సభలోనున్న పిసుపాటి చిదంబర 
శాగస్తి ఆశువుగా పద్యం చెప్పాడు. 

కమ్మని తేనె తొల్మగను గానముజేసితి, వద్ధి శ్రోత్ర సౌ 

ఖ్యమ్మొన గూర్చి యున్నయది, యైనను గొందరు మెచ్చరేమొపో 

నిమ్మది యెట్టులుండినను నే నిజమాడెద నీ ముఖేందు బిం 

బమ్మున కీయవచ్చు శతపద్యములైన గురంగలోచనా! 

మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ త్యాగనిరతిని జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి వేనోళ్ళ 
ప్రశసించినాడు. ఈ పద్యం నానాదేశ కవీశ్వర పద్య రత్నావళిలో ఉంది. 


చాటు సాహిత్యం 147 


148 


కవి రాజులకు కోర్కె దివియనిచ్చెనెగాని 
యేనాడు లెక్కించి యీయలేదు 

గానకళాధివిజ్ఞానికి గుప్పెటన్‌ 
జిమ్మెనేగాని యోచింపలేదు 

పండితుండని స్పష్టపడెనేని యంజలి 
నింపెనేగాని శంకింపలేదు 

అర్థి సంభావ్యుడే యయినచో గేల్పొంగ 
నిచ్చెగాని గణించి యాయలేదు 

అయ్యశమ్ము నిల్పినావు పుణ్యమ్ము గొమ్ము 

త్యాగభూషితపాణి గద్వాలరాణి 


ఈడణమెడ్సుల 


జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


క్ర 


13. పరిళోధకులు-పరిష్కర్తలు 


జోగుళాంబ గద్వాల జిల్లాలో పరిశోధకులకు, పరిష్మర్తలకు కొదువలేదు. 
తెలుగులో పరిశోధనలు చేసినవారితోపాటు ప్రాచీన కావ్యాలను పరిష్కరించి 
(ప్రకటించిన అపర సరస్వతీ మూర్తులకు యిది నిలయంగా ఉంది. ఈ జిల్లాకు 
సంబంధించిన సాహిత్యంపై యితర ప్రాంతాలవారు కూడ పరిశోధనలు జరిపారు. 
కొన్ని కావ్యాలనూ పరిష్కరించారు. వారిని కూడ ఇక్కడ పొందుపరుస్తున్నాను. 


పరిశోధకుని పేరు 
డా॥ కె.ఎస్‌. లక్ష్మారెడ్డి 
డా॥ జి. చెన్నకేశవరెడ్డి 
డా॥ హరిశివకుమార్‌ 
దా॥ కట్టా వేంకటేశ్వర శర్మ 


డా॥ ఎస్‌. ఎం. మహమ్మద్‌ హుసేన్‌ 


డా॥ ఎస్‌.ఎం. మహమ్మద్‌ హుసేన్‌ 


డా॥ వి.వీరాచారి 


డా॥ కె. ప్రభాకర రెడ్డి 


పరిశోధకులు -పరిష్మర్తలు 


పరిశోధనాంశం 


*పాండురంగవిభుని పదగుంఫనం 
*ఆధునికాంధ్ర గేయ సాహిత్యం 
*గద్వాల సంస్థానం-సాహిత్యసేవ 
*గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య 
*దిషలం 
*అలంపూరు సీమ-సంస్కృతాంధ్ర 
సాహిత్యాలు 
వేనరాజు-సమకాలీన 
సాంస్కృతికోద్యమాల (ప్రభావం 
(ఎం.ఫిల్‌ సిద్ధాంత వ్యాసం) 
*త్రెలుగునాట సాంస్కృతిక 
పునరుజ్జీవనోద్యమాలు - 
కవులు, రచయితలు 
*గడియారం రామకృష్ణశర్మ జీవితం 
- సాహిత్యం 


149 


9. 


10. 


డా॥ ఎం. రాములు 


డా॥ సురవరం పుష్పలత 


*నెజామీయపాలనలో 
మహబూబునగర జిల్లా సంస్థానాలు 
*మధురభక్తి - ముగ్ధభక్తి 

(గుర్తు ఉన్నవి పిహెచ్‌.డి., సిద్ధాంత గ్రంథాలు) 


పరిష్కరణలు 
క్ర. గ్రంథకర్త (గంథంపేరు 
సం. 


1. 


150 


కొటికెలపూడి వీరరాఘవకవి యథాశ్లోక తాత్పర్య 


పెద్దన, రామాచార్యులు, 
యట 


సుబ్బశాస్తి అప్పలాచార్యులు 


కృష్ణమాచార్యులు, శేషకవి 


కాణాదం పెద్దన 


శ్రీరామభూపాలుడు 
శ్రీరామ భూపాలుడు 
శ్రీకృష్ణార్యుడు 


ఆదిపూడి ప్రభాకరరావు 


భారతోద్యోగ పర్వము 
(బాలకాండ నుండి 
కిష్కింద కాండ) 
యథాశ్లోక తాత్సర 
రామాయణం 
-ప్రథమభాగం 
యథాశ్లోక తాత్పర్య 
రామాయణం 
-ద్వితీయ భాగం 
(సుందర కాండ, 
యుద్ధకాండ) 
ముకుంద విలాసం 
ఛందోముకురం 


శ్రీ కేశవ మంగళాష్టకమ్‌ 
కార్తికోత్సవ దీపిక 


పౌండరీకము 


పరిష్కర్త 


పుల్లగుమ్మి 
వేంకటాచార్యులు 
భైరంపల్లి 
తిరుమలరాయకవి 


ఆదిపూడి 
ప్రభాకరరావు 


డా॥ రవ్వా శ్రీహరి 
గాడేపల్లి వీరరాఘవ 
శాస్తి 

పురాణం 
దీక్షాచార్యులు 
పురాణం 
దీక్షాచార్యులు 
సూర్యనారాయణ 
తీర్థులు 


జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


10. 


11. 


12. 


19. 


14. 


15. 


16. 
17. 


18. 


19. 


20. 


ఎం. బలరామరెడ్డి 
కాణాదం పెద్దన 
కాణాదం పెద్దన 
కాణాదం పెద్దన 


విజ్ఞుల తిమ్మభూపాలుడు 


చింతలపల్లి ఛాయాపతి 


రెడ్రెడ్డి మల్లారెడ్డి 
కవయిత్రి మొల్ల 


మంచన 


పరిశోధకులు -పరిష్మర్తలు 


శ్రీసత్యవరలక్ష్మీ 
ధువచరిత్రం 
ఆధ్యాత్మ రామాయణం 
ముకుంద విలాసం 
ఆధ్యాత్మ రామాయణం 
అనరరావువము 

య 
కర్నూలు రాజుల 
వంశావళి 


రాఘవాభ్యుదయము 


గంగాపుర మహాత్యము 
మొల్ల రామాయణం 


కేయారబాహు చరిత్ర 
సింహాసన ద్వాత్రింశక 


మదలంపురీ క్షేత 
మహాత్యమ్‌ 


ఈడణమెడ్సుల 


గాడేపల్లి 
వీరరాఘవశాస్రి 
వైద్యం వేంకటేశ్వరా 
చార్యులు 

వైద్యం వేంకటేశ్వరా 
చార్యులు 

పురాణం 
దీక్షాచార్యులు 
కేశవపంతుల 
నరసింహశాస్రి 
సురవరం 
ప్రతాపరెడ్డి 
బిరుదురాజు 
రామరాజు 
సురవరం ప్రతాపరెడ్డి 
కేశవపంతుల 
నరసింహశాస్రి 
గడియారం 
రామకృష్ణశర్మ 
గడియారం 
రామకృష్ణశర్మ 
గడియారం 
రామకృష్ణశర్మ 


151 


14. సాహిత్య పోషకులు 


ఈ జిల్లాలో కవిపండితులతో పాటు సాహిత్యపోషకులు కూడ ఉన్నారు. గద్వాల 
సంస్థానంలో (ప్రచురించిన పుస్తకాలకు రాజబంధువులు సహాయంచేసిన సంగతులూ 
ఉన్నాయి. సోమాగౌడు పుల్లయ్యగారు క్యాతూరు వాస్తవ్యులు. కోడేరుమండలం 
రాజాపురం గ్రామానికి చెందిన “అభినవ కాళిదాస) బిరుదాంకితులైన తెల్మపల్లి 
రామచంద్రశాస్త్రి రచించిన '“శ్రీలలితాస్తవరురీని ముద్రించారు. అదే క్యాతూరుకు 
చెందిన సురవరం రంగారెడ్డి పెద్దమందడి వెంకటకృష్ణకవి రచించిన “నిర్వచన 
మహాభక్త విజయాన్ని, అనుముల వేంకట సుబ్రహ్మణ్యశర్మ రాసిన “కథాకల్లోలినిని, 
సురవరం ప్రతాపరెడ్డి వారి 'యువజన విజ్ఞానాన్ని ముద్రణ చేయించారు. క్యాతూరులో 
జరిగిన గ్రంథాలయ మహాసభల ఉత్సవ ఖర్చులను తామే భరించారు. ఆ సమయంలో 
ప్రముఖ కవి పండితులను సత్కరించారు. '“విజ్ఞానవర్ధినీ పరిషత్తు'కు మూడువేల 
రూపాయల విరాళం యిచ్చి ప్రతి సంవత్సరం ఒక మంచి పుస్తకం రావాలని 
అభిలషించారు. ఎందరో కవి పండితులకు రూ॥ 100 మొదలుకొని 500 
రూపాయలవరకు యిచ్చి సత్మారాలు చేశారు. సురవరం రంగారెడ్డి గురించి 
వేంకటకృష్ణకవి రాసిన ఒక పద్యాన్ని యిక్కడ పేర్కొనడం బెచిత్యవంతంగా ఉంటుంది. 


పీ తక్కసీలాఖ్య పత్తనమునేరెడ్డి 
మారుతి కలరించె మంటపములు 
క్యాతురిపురి బెద్దనూతులు 
ద్రవ్వించె నేరెడ్డి ప్రజకుపకారమెసగ 
ఆపురి భజన (గంథాలయంబుల 
కేయుదారుడు పెనుకల్మిధారవోసె 
క్షితిపతులైన నచ్చెరువొంద నిర్మించె 
నేసూరి రంగ విలాసభవన 


152 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


ముచితవైద్యంబున నుపకారమొనరించు 
నేరెడ్డి ప్రజలకపార కరుణ 
హరిభక్తి పరత బండరి భక్త విజయ 
మేశ్రీమంతుడిపుడు ముద్రింపజేసె 
ఊరువమ్మైకుందు నూటుకూరు ప్రజకు 
నిర్మించెనేదణి చెన్నరెడ్డిపేట 
లోకసేవాగుణాస్తోకుడై యేరెడ్డి 
ప్రభులచే ఛైర్మను పదవిబడసె 


గీ॥ నతడు సామాన్యుడే జగద్ధిత యశోంగ 

నామణీ కీర్తితానంత నయ చరిత్ర 
భరిత హరిదంతరుడు లసత్రాభవుండు 
రమ్యగుణుడు రంగారెడ్డి ప్రాజ్ఞఘనుడు. 

ఈ సురవరం వంశంలో యిటికేలపాడు రామకృష్ణారెడ్డి కవిపండితులను 
ఆదరించారు. పల్లెపాడు జాగీర్జారులైన బిజ్ఞాల చంద్రశేఖరరెడ్డి హిమాలయాల్లో బుషి 
జీవితం గడిపిన శివానందసరస్వతీ స్వాములవారు ఆంగ్లంలో రాసిన “వాయిస్‌ ఆఫ్‌ 
హిమాలయా” అనే గ్రంథాన్ని 'హిమాలయవాణి” పేరిట అనువదించి ప్రచురించారు. 
బిజ్ఞాల జనార్దనరెడ్డి తెల్కపల్లి రామచంద్రశాస్త్రి రచించిన శివానందాష్టకమ్‌” అనే 
లఘుకృతిని ముద్రణచేయించారు. బాలబ్రహ్మేశ్వర దేవస్థానం వారు కళ్యానంద తీర్థ 
స్వామీజీ రచించిన 'శ్రీకాళలీకవచాన్ని, పంతంగి వేంకటేశ్వరశాస్తి రచించిన శ్రీ 
బాలబ్రహ్మేశ్వర స్తుతిని, కేశవపంతుల నరసింహశాస్త్రి రచించిన శ్రీబాల బ్రహ్మేశ్వర 
సుప్రభాతాన్ని ప్రచురించారు. 

గద్వాల సంస్థాన విషయానికొస్తే, దోమకొండ సంస్థానాధిపతియైన రాజా 
సోమేశ్వరరావు పుల్లగుమ్మి అహోబలాచార్యులు రాసిన 'సౌరతిథ్యాది సాధనమ్‌” 
ముద్రణకు ఆర్థిక సహాయం చేశారు. ఇది 1981లో గద్వాల శ్రీలక్ష్మీముద్రాక్షరశాలలో 
ముధ్రణైాంది. పాపన్నపేట సంస్థానాధీ శ్వరియైంన రాణీవేంకట లక్ష్మాయమ్మ 
గురుమూర్తికవిరాసిన శ్రీరామమంత్ర శతకాన్ని ముద్రణ చేయించింది. ఇది 1936లో 
శ్రీచెన్నకేశవ ముద్రాక్షరశాలలో ముద్రణెంది. ఈ రాణీగారు 'సుజ్ఞానమను గురుగీతలిను 
కూడ గద్వాలలో 1941లో ముద్రణ చేయించింది. గద్వాల సంస్థాన ప్రధానమంత్రిగా 
ఉన్న వేంకటకృష్ణారెడ్డి గాడేపల్లి వారాంధ్రీకరించిన 'ముకుందమాలిను ముద్రణ 


సాహిత్య పోషకులు 153 


చేయించారు. ఈ కృష్ణారెడ్డిగారు రాజాసీతారామభూపాలుకు రెండవసోదరుడు. దైవభక్తి 
పరాయణులైన ఉత్తనూరు పాపిరెడ్డి గాడేపల్లి వారు రచించిన సూర్యాంజనేయస్తుతి, 
భూగంగాస్తుతి, పింగళ హరికథలను 1936లో చెన్నకేశవ ముద్రాక్షరశాలలో 
అచ్చేయించారు. 

శ్రీసీతారామభూపాలుని సోదరి ఉత్తనూరు జానకమ్మ. వీరు పుల్లగుమ్మి 
శ్రీనివాసాచార్యుల “సంస్కృత భాషాబోధినీ” ప్రథమభాగాన్ని అచ్చేయించారు. 
శ్రీరామభూపాలుని తమ్ముడైన భీమిరెడ్డి కుమార్తె జానకమ్మ “హారతి దేశికాచార్యులు” 
రాసిన “ప్రణవ దర్పణమును 1934లో చెన్నకేశవ ముద్రాక్షరశాలలో అచ్చేయించారు. 
సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి రచించిన “తత్సమ చంద్రికికు గద్వాల సంస్థానం 
ఆర్థిక సహాయం అందించింది. 

ఆధునిక కాలంలో కూడ ఈ ప్రాంతానికి చెందిన ఎందరో కవుల పుస్తక 
ప్రచురణలకు సహాయం చేస్తున్న సాహితీ పోషకులు ఈ జిల్లాలో లెక్కకు మిక్కిలిగా 
ఉన్నారు. వారిలో దుంపల రామిరెడ్డి గారొకరు. గడియారం రామకృష్ణశర్మ అలంపూరు 
శిధిలములు, దక్షిణ వారణాసి, స్మాందపురాణాంతర్గత శ్రీ బ్రహ్మేశ్వరక్షేత మాహాత్యమ్‌, 
వినయాదిత్యుని పల్లిపాడు తామశాసనం, అలంపూరు క్షేత్ర చరిత్ర అనే రచనల 
ప్రచురణకు దుంపల రామిరెడ్డి ఆర్థిక సహాయం చేశారు. స్థానికేతరులైన చిదిరెమఠం 
వీరభద్రశర్మ 'శివపంచస్తవము”, చెన్నుభట్ల వేంకటకృష్ణశర్మ “సాంఘిక నాటకము'ల 
ముద్రణకు దుంపలరామిరెడ్డి ఆర్థిక సహాయం చేశారు. వీరు అనేక సాహిత్య, కవి 
సమ్మేళనాలు, విద్వద్గోష్టులు, అవధానాలు నిర్వహించి కవిపండితులను సత్మరించేవారు. 

ములికిరెడ్డి అల్బూరురెడ్డి రచించిన 'వైకుంఠనారాయణ శతకమును అముడాల 
నాగిరెడ్డి అచ్చేయించాడు. మానవపాడుకు చెందిన కరణం అల్లూరి పెద్ద సుబ్బారావు 
గౌరావరుల రామకృష్ణ సీతారామసోదరకవులు రాసిన శ్రీకృష్ణ కథామృతం” అనే 
ప్రబంధాన్ని 1945లో ప్రచురించాడు. మణిమణి గోపాలకవి “నరసింహకరావలంబ 
సోత్రము'ను క్యాతూరు రైతు సంఘం అచ్చేయించారు. 

మాన్‌దొడ్డి గ్రామానికి చెందిన రాజవైద్య నందాచారి నందవరం బసవకవి 
రచించిన “పగళాంబ శతకమును అచ్చేయించారు. 


ఈడణమెడ్సుల 


154 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


15. 26వ ఆంధ్రదేశ గ్రంథాలయ 
మహాసభలు-క్యాతూరు 


1946 మార్చి 1,2,3 తేదీలలో అలంపూరు తాలూకా క్యాతూరు గ్రామంలో 
26వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభలు జరిగాయి. దీని ఆహ్వానసంఘానికి క్యాతూరు 
సురవరం రంగారెడ్డి అధ్యక్షులుగా, సురవరం ప్రతాపరెడ్డి ఉపాధ్యక్షులుగా, గడియారం 
రామకృష్ణశర్మ ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. గ్రంథాలయ సంఘం మహాసభలతోపాటు 
ఆంధ్ర సారస్వత పరిషత్తు జిల్లా సభలు కూడ యిక్కడే జరిగాయి. గ్రంథాలయ 
మహాసభకు ప్రత్యేక ప్రాంగణం నిర్మించారు. ఇలా నిర్మించడం యిదే మొదటిసారి. 
ఐదువేలమంది కూర్చోడానికి విశాల మంటపం, ప్రతినిధులకు బసలు, భోజనశాలలు 
నిర్మించారు. గ్రంథాలయ మహాసభకు ప్రత్యేక నగరం నిర్మించే ఆచారం ఇక్కడితోనే 
ప్రారంభమైంది. ద్వారాలను అలంకారపూరితంగా నిర్మించారు. సురవరం ప్రతాపరెడ్డి 
మహాసభకు మూడు వారాల ముందునుంచి క్యాతూరులో ఉండి పనులను చేయించారు. 
మాడపాటి హనుమంతరావు ఈ సభలను ప్రారంభించారు. వేలసంఖ్యలో ప్రేక్షకులు 
హాజరయ్యారు. వీరిలో ప్రీలు అధికంగా ఉండటం విశేషం. రాజా బహద్దరు 
వేంకటరామారెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. ఆహ్వాన సంఘ అధ్యక్షోపన్యాసాన్ని 
సురవరం రంగారెడ్డి చేశారు. గడియారం రామకృష్ణ శర్మ స్వాగతపద్యం చదివారు. 
ఈ సభలలో అయ్యంకి వెంకటరమణయ్య, కోదాటి నారాయణ రావు, పాతూరి 
నాగభూషణం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, మారేపల్లి రామచంద్రశాస్త్రి, మహమ్మద్‌ 
గ్యాజీ, కొమ్మా సీతారామయ్య, గోపరాజు రామచంద్రరావు, జొన్నలగడ్డ సత్యనారాయణ 
మూర్తి కొమర్రాజు సత్యనారాయణరావు వంటి ఉద్దండులు పాల్గొన్నారు. 

ఇక్కడే మార్చి 2వ తేదీన ఆంధ్రసారస్వత పరిషత్తు, మహబూబ్‌నగర్‌ జిల్లా 
సభలు జరిగాయి. ఈ సభలను గడియారం వెంకటశాస్త్రి ప్రారంభించారు. అనుముల 


26వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభలు -క్యాతూరు 155 


సుబ్రహ్మణ్యశాస్త్రి అధ్యక్షులుగా వ్యవహరించారు. హరిసర్వోత్తమరావు, సురవరం 
ప్రతాపరెడ్డి, గొట్టుముక్కల నీలకంఠశాస్త్రి, లోకనంది శంకర నారాయణరావులు ఉ 
పన్యసించారు. ఆహ్వానసంఘం కార్యదర్శులలో మారం నరసింగారెడ్డి కూడ ఉన్నారు. 
దీనిలో వయోజన విద్యా సమావేశాలు కూడ జరిగినవి. ఈ సభలకు సంబంధించిన 
ప్రత్యేక సంచిక 1947లో వచ్చింది. 


ఈడణమెడ్సుల 


156 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


16. ఆంధ్ర సారస్వత పరిషత్తు-సప్తమ 


వాయ 


వార్నికోత్సవాలు-అలంపురం 


సాహిత్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు 
7వ మహాసభలు అలంపురంలో 1953వ సంవత్సరం జనవరి 11,12,183,14 
తేదీలలో జరిగాయి. ఈ సభా నిర్వహణకు అధ్యక్షులుగా చల్లా వెంకటరామారెడ్డి, 
ఉపాధ్యక్షులుగా మారం నరసింగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గడియారం 
రామకృష్ణశర్మలు ఉన్నారు. గన్నమరాజు రామేశ్వరరావు, వెంకటస్వామి శెట్టి, తదితరులు 
ఈ సభల కొరకు పనిచేశారు. భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఈ సభలను 
ప్రారంభించారు. హైదరాబాద్‌ నుండి అలంపూరుకు ప్రత్యేక రైలు వేశారు. ముఖ్యమంత్రి 
బూర్గుల రామకృష్ణారావు సాంస్కృతిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సప్తమ 
మహాసభలకు దేవులపల్లి రామానుజరావు అధ్యక్షత వహించారు. ఉపరాష్ట్రపతి ప్రసంగం 
(ప్రేక్షకులలో చైతన్యాన్ని నింపింది. శ్రీపాదకృష్ణ మూర్తిశాగన్రి, మాడపాటి 
హనుమంతరావు, విశ్వనాథ సత్యనారాయణ, గడియారం రామకృష్ణశర్మ, దాశరధి, 
శ్రీశ్రీ, గిడుగు వెంకట పీతావతి, గడియారం వేంకటశేషశాగస్త్రి, అనుముల 
సుబ్రహ్మణ్యశాస్త్రి, సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి, కాళోజి వంటి ఉద్దండపండితులు, 
కవులు ఎందరో ఈ సభలలో పాల్గొన్నారు. వీరితోపాటు సంస్కృత, కన్నడ, మరారీ, 
హిందీ పండితులు పాల్గొన్నారు. “పెద్దపెద్ద పందిళ్లు, షడ్రసోపేత భోజనాలు, 
కావ్యగోష్టులు, చర్చలు, వాదోపవాదాలు, మంగళవాద్యాలు - ఆ వైభవం వర్ణనాతీతం” 
అని ఈ సభల గురించి దాశరథి కృష్ణమాచార్య తన 'యాత్రాస్కృతిలో పేర్కొన్నాడు. 

'శ్రీచాళుక్య నృపాల పాలితము, రాశీభూత విద్యాకళా 

ప్రాచుర్యం, బలదక్షిణాపథ పవిత్ర క్షేతరాజంబు నా 

ప్రాచీనాంధ్ర విభూతి చిహ్నమగు ఆలంపూరు నందాంధ్ర వా 

ణీ చాంపేయ సుమార్చనల్‌ జరుగుచుందెన్‌ నేత్ర పర్వంబుగన్‌” 


ఆంధ్ర సారస్వత పరిషత్తు-సప్తమ వార్షికోత్సవాలు -అలంపురం 157 


“ఈ సారస్వత యజ్ఞ నిర్వహణ సాహిత్యాత్ముతా తాతయున్‌ 
వ్యాసుండున్‌ శివరామకృష్ణులును, శేషానంతవాచస్పతుల్‌ 
శ్రీ సీతాపతి విశ్వనాథ కవిరాట్‌ శ్రీశ్రీ సమేతుల్‌ సము 
ల్లాసం బొప్పగ వచ్చిరియ్యవియె పుల్ల స్వాగతాంభోజముల్‌. 
- గడియారం రామకృష్ణశర్మ 


కప్పగంతుల లక్ష్మణశాస్తి కూడా ఈ సందర్భంగా “ఇది ఆంధ్రావనికెల్ల 
ఉత్సవదినంబు” అనేపద్యాలు చదివారు. 1953 జనవరి 12వ తేదీన ప్రజాకవి కాళోజీ 
నారాయణరావు రచించిన కవితా సంపుటి 'నా గొడవిను మహాకవి శ్రీశ్రీ 
ఆవిష్కరించారు. కాళోజీని సభకు దాశరథి పరిచయం చేశారు. వట్టికోట ఆళ్వారుస్వామి 
“నా గొడవి ప్రతులను ముద్రించి అలంపురానికి తీసుకువచ్చి సభలోని ప్రముఖులకు 
అందజేశారు. ఈ సభలలో దాదాపు 80 వేల మంది పాల్గొన్నారు. ఈ మహాసభల పై 
గడియారం రామకృష్ణశర్మ 'సుజాతి పత్రికను ప్రత్యేక సంచికగా వెలువరించారు. 

ఈ రెండు సభలు జోగులాంబ గద్వాల జిల్లా సాహిత్య చరిత్రలో మరపురానివి, 
మధురమైనవి. 


WIIAIEN 


158 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


17. సాహిత్య సంస్థలు 


జోగులాంబ గద్వాల జిల్లాలో సాహిత్య సంస్థలు పెద్ద సంఖ్యలో లేవు. కాకపోతే 
ఉన్న నాలుగైదు సంస్థలు అనేక కార్యక్రమాలు చేబడుతూ, సాహిత్య కార్యక్రమాలు 
నిర్వహిస్తూ ప్రజలకు సాహిత్యాన్ని చేరువచేస్తున్నవి. అలంపురంలో గడియారం 
రామకృష్ణశర్మ నిర్వహణలో “వికాసభారతి” సాహిత్య సంస్థ ఉండేది. వారి 
మరణానంతరం దాని కార్యకలాపాలలో స్తబ్దత ఏర్పడింది. 2013వ సంవత్సరం 
నుండి ఇల్లూరి వెంకట్రామయ్య శెట్టి అధ్యక్షతన ఈ సంస్థ కార్యకలాపాలు 
పునఃప్రారంభమైనవి. బైరోజు రాజశేఖర్‌ దీనికి ప్రధాన కార్యదర్శి. 1949 సంవత్సరంలో 
“యువక విజ్ఞాన సమితి” అనే ఒక సాహిత్య సంస్థ కన్పడుతున్చది. దీనికి గొట్టుముక్కుల 
కృష్ణమూర్తి గౌరవకార్యదర్శి. వీరు సంస్థ పక్షాన కొన్ని పుస్తకాలు ముద్రణ చేయించారు. 
గద్వాలకు చెందిన కె. రామమోహనరావు అధ్యక్షతన 'తెలుగు భాషా పరిరక్షణ సమితి 
అనే సంస్థ పనిజేసింది. 

గద్వాలలో స్థిరపడిన ఇక్బాల్‌ 1984 నుండి 1988 వరకు “స్పందని సాహితీ 
వేదికను నడిపాడు. పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్‌గా సాహిత్య 
కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. 

వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన బడేసాబ్‌ 2012వ 
సంవత్సరంలో “తెలుగు భాషా చైతన్య సమితి” అనే సంస్థను ఏర్పాటుచేశాడు. భాషా 
సాహిత్యాల పరిరక్షణ, అభివృద్ధి, వికాసం కోసం క్షేత్రస్థాయినుంచి ఉన్నతస్థాయి 
వరకు ఈ సంస్థ కృషి చేస్తున్నది. హైదరాబాద్‌ కేంద్రంగా దీని కార్యకలాపాలు 
సాగుతున్నాయి. 

2016వ సంవత్సరంలో అంబటి భానుప్రకాశ్‌, నాయుడు గారి జయన్న, 
పూదత్తు భాస్మర్‌, అనిమోని మహేందర్‌ “గద్వాల సాహితి” అనే సంస్థను ఏర్పాటు 
చేశారు. కవులు, రచయితల జయంతులు, వర్ధంతులు, కవి సమ్మేళనాలు, 
భాషాదినోత్సవాలు, పుస్తకావిష్కరణలు ఈ సంస్థ తరపున చేస్తున్నారు. 


సాహిత్య సంస్థలు 159 
థి 


18. ఉపసంహారం 


జోగులాంబగద్వాల జిల్లాలో శాసనకవులు సాహిత్య చరిత్రలో మొదటగా 
కనబడుతున్నారు. ఆ తర్వాత గద్వాల, అలంపురం, బోరవెల్లి సంస్థానాలు సాహిత్య 
సేవలో తరించినవి. రాశిలో వాసిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉత్తమగ్రంథాలు ఈ 
జిల్లాలో కనబడుతున్నవి. సంస్థానాల కాలంలో కణాదము పెద్దన సోమయాజి, 
చినసోమభూపాలుడు, ఆయలూరు కందళార్యుడు, చింతలపల్లి ఛాయాపతి, ముష్టిపల్లి 
వేంకటభూపాలుడు, బిజ్ఞుల తిమ్మభూపాలుడు వంటి ఎందరో విద్వత్మవులు ప్రశస్తమైన 
(గంథాలను రాశారు. 

ఆధునిక కాలంలో సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణశర్మ, 
కేశవపంతుల నరసింహశాస్త్రి, పోకూరి కాశీపతి, గొట్టుముక్కుల కృష్ణమూర్తి మొదలగు 
కవిపండితులు తమ తలస్పర్శి పాండిత్యంతో సాహిత్యలోకంలో ధృవతారలై వెలిగారు. 
ఇప్పటికీ, వెలుగుతున్నారు కూడ. కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన 
ఇద్దరు కవులు ఈ జిల్లా వారు కావడం విశేషం. 

శతక సాహిత్యం, సంకీర్తనా సాహిత్యం, అవధాన సాహిత్యం, చాటు సాహిత్యం, 
ఆత్మకథ -జీవిత చరిత్ర సాహిత్యం ఇక్కడ పుష్కలంగా పండింది. పరిశోధకులకు 
ఇక్కడ కొదువలేదు. యువకవుల సంఖ్య తక్కువ సంఖ్యలో ఉండటం గమనించదగిన 
విషయం. 

సంస్థానకాలంలో వచ్చిన సాహిత్యం నేటి తరానికి అందుబాటులో లేదు. 
ప్రముఖంగా చెప్పుకుంటున్న ముకుంద విలాసం, అనర్హరాఘవం కావ్యాలకు టీకా 
తాత్పర్యాలు రాయించి ప్రచురిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అలంకార 
శిరోభూషణం, ఆదిలక్ష్మీకర్ణపూరము వంటి అలంకారిక గ్రంథాలను, యథాశ్లోక 
రామాయణాన్ని భారతోద్యోగ పర్వాన్ని పునర్ముద్రించాల్సిన అవసరం ఉంది. 

మొత్తంమీద జోగులాంబ గద్వాల జిల్లా సాహిత్యం సుసంపన్నమైనదిగా 
తెలంగాణలోకెల్ల తలమానికమైనదిగా ఈ సాహిత్యచరిత్రను చదివిన వారికి 
విదితమౌతుంది. 


160 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


రాలుట ల టై గో 


00 ఎ 


10. 
11. 
12. 
13. 
14. 
15. 


16. 
17. 
18. 
19. 
20. 
21. 


ఆధార గ్రంథాలు 


మహబూబునగర్‌ జిల్లా సర్వస్వం - బి.ఎన్‌. శాస్త్రి 

ముంగిలి - సుంకిరెడ్డి నారాయణరెడ్డి 

గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణము - కట్టా వేంకటేశ్వర శర్మ 
గద్వాల సంస్థానము - సాహిత్య సేవ - హరిశివకుమార్‌ 

పాలమూరు ఆధునికయుగ కవుల చరిత్ర - ఎస్వీ రామారావు 
అలంపూరు సీమ - సంస్కృతాంధ్ర సాహిత్యాలు - మహమ్మద్‌ హుసేన్‌ 
(అముద్రితం) 

చరిత్రళకృని చరితార్గులు - వీరుదురాజు రామరాజు 

సురవరం ప్రతాపరెడ్డి జీవితం - సాహిత్యం - ఎల్లూరి శివారెడ్డి 
స్వర్ణవాహిని - గద్వాల డిగ్రీ కళాశాల సంచిక - 2012 

పాలమూరు జిల్లా నాటక కళావైభవం - దుప్పల్లి శ్రీరాములు 
యాత్రాస్మృతి - దాశరథి కృష్ణమాచార్య 

చాటుపద్యరత్నావళి - శ్రీరంగాచార్య 

నానారాజ సందర్శనం - తిరుపతి వేంకటకవులు 

అవధాన విద్యా సర్వస్వం - రాపాక ఏకాంబరాచార్యులు 
మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మ కథలు - జీవితచరిత్రలు - సంబరాజు 
రవి ప్రకాశరావు 

కేశవపంతుల నరసింహశాస్త్రి - సంబరాజు రవి ప్రకాశరావు 

చిత్రమ్‌ - తెలుగు వ్యాఖ్య - వైద్యం వేంకటేశ్వరాచార్య 

ఆధ్యాత్మ రామాయణ వ్యాసచంద్రిక - వైద్యం వేంకటేశ్వరాచార్య 
పాలమూరు జిల్లా దేవాలయాలు - కపిలవాయి లింగమూర్తి 
పాటమూరు జిల్లా శాసనాలు చరిత్ర-సంస్కృతి - గంగాపురం ఇందిర 
పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం - ఒక పరిశీలన - పి. భాస్మరయోగి 


161 


22. 
28. 
24. 
25. 
26. 


162 


పాలమూరు జిల్లా వాగ్గేయకారులు - పి.భాస్మరయోగి 

పాలమూరు జిల్లా అవధానాలు - పల్లెర్ల రామమోహనరావు 
సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వ్యాసాలు - సంగిశెట్టి, సుంకిరెడ్డి 
అలంపురం సంచిక - ఎస్వీ రామారావు 

కవులు, రచయితల రచనలు 


ఈడణమెడ్సుల 


జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


అకారాది క్రమం-కవుల పేర్లు 


అ 
అనంతాచార్యులు కర్ణమడకల - 86 


అనంత రాఘవాచార్యులు నంద్యాల 
- 100 

అప్పయ్యశాస్త్రి పల్లా - 145 
అప్పలాచార్యులు కామ సముద్రం -138 
అభినవ సరస్వతి - 56 
అయ్యమాచార్యులు అర్చకం - 110 
అహోబిలాచార్యులు పుల్లగుమ్మి - 94 
అంపయ్య గూళ్యం - 105 

ఇ 
ఇక్చాల్‌ పాషా మహ్మద్‌ - 114 

ఈ 
ఈశ్వరయ్య తొగర్చేడు - 94 
ఈశ్వరరెడ్డి ఊర - 128 

ఐఏ 
ఏగంటయ్య గడిగ - 83 

క 


కాంచనసేన పండితుడు - 56 
కాశీపతి పోకూరి - 101 
కిరణ్‌కుమారి గద్వాల - 108 
కుమారస్వామిశాస్త్రి గండ్రకోట - 185 
కృష్ణకవి - 68 

కృష్ణప్ప బోరవెల్లి - 64 


కృష్ణమాచార్యులు తిరుమల - 71 
కృష్ణమూర్తి ఆకుమళ్ల - 113 
కృష్ణమూర్తి గొట్టిముక్కల - 113 
కృష్ణమూర్తి వేముల - 101 
కృష్ణయామాత్యుడు - 64 
కొండన్న (రేడియం) .జె - 104 


కందళయార్యుడు ఆయలూరు - 65 


గ 


గరుడాచలకవి లయగ్రాహి - 78 

గిరిజామనోహరబాబు గన్నమరాజు 
- 106 

గుండేరావు హర్మారే - 96 

గోపాలకవి మణిమణి - 126 

గోపాలదాసులు - 58 

గోవిందప్ప పెద్దపాడు - 83 

గంగయ్య - 56 


చ 
చంద్రశేఖరరెడ్డి బిజ్జుల - 158 
చిదంబరశాస్తి పిసుపాటి - 120 
చిన్ననాగిరెడ్డి మర్రెడ్డి - 124 
చెన్నకృష్ణకవి బొద్దుచెర్ల - 74 
చెన్నకేశవరెడ్డి గుర్రం - 108 
చెన్నమల్లప్ప కాకె - 66 
చెన్నారెడ్డి చెమికెల - 123 
ఛాయాపతి చింతలపల్లి - 72 


163 


నారాయణరెడ్డి రెడ్డిగారి - 78 
నారాయణశాస్త్రి కేశవపంతుల - 99 
నీలకంఠయ్య గని - 185 

నీలకంఠ శర్మ గొట్టుముక్కుల - 95 


జ 
జనార్దన్‌రెడ్డి బిజ్జుల - 153 
జయతీర్థాచార్యులు మణులూరు - 105 
జయప్రద గడ్డం - 114 గ 
జయసేనుడు - 55 య 
జానకమ్మ ఉత్తనూరు - 154 రశురాం విరివించి - 108 


es 


జోషి పండితుడు మల్లారి - 76 పుణ్యవల్లభుడు - 55 
త పురుషోత్తం - 108 
పుల్లయ్య సోమాగౌడు - 152 
షం ఫం పుష్పలత సురవరం - 108 


తిరుపతి వేంకటక - 118 
న. ర. జ పల్లి - 77 ర ర) 

a భైరంపల్లి - దన సోమయాజి కాణాదం - 69 
తులసయ్య కోవెలదిన్నె - 127 ష్ష్‌ 


ey 


ey 


పేర మహాకవి - 58 

ద ప్రతాపరెడ్డి సురవరం - 88 
దీక్షాచార్యులు పురాణం - 75 (ప్రభాకరామాత్యుడు ఆదిపూడి - 81 
దేశికాచార్యులు హారతి - 86 ప్రభాకరవర్దన్‌ (శ్యాలన్న) - 101 

న (ప్రభాకర్‌ ముదిరాజ్‌ - 115 
నందాచారి రాజవైద్య - 154 అ 
నరసింహకవి బోరవెల్లి - 61 బద్వేటి వెంకటకృష్ణయ్య - 146 
నరసింహాచార్యులు పురాణం - 76 బసప్ప కామర్తి - 126 
నరసింహశాస్త్రి కేశవపంతుల - 96 _ బాలకోటీశకవి - 93 
నాగార్యుడు దూర్వాసి - 70 బుచ్చి వేంకటాచార్యులు 
నాగిరెడ్డి అముడాల - 154 తిరుమల బుకృపట్టణం - 66 
నాగేశ్వరరావు కలుగొట్ల - 108 భరతయ్య కోవూరు - 82 
నాగేశ్వరరావు చాగాపురం - 115 భీమిరెడ్డి - 154 
నాగేశ్వరాచారి. కె - 114 మ 


నాగేశ్వరాచారి వారణాసి - 128 


మతలీ కృష్ణ ప్రధానుడు-124 
నారాయణాచార్యులు చెట్లూరి - 93 ల 


164 జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


మద్దిలేటి పులిమామిడి - 108 
మల్లన తరిగొప్పుల - 64 
మల్లయ్య పురాణం - 82 
మల్లికార్డున శర్మ ఆకుమళ్ల - 114 
మహమ్మద్‌ హుసేన్‌ ఎస్‌.ఎం. - 104 
మాధవీ శ్రీనివాస్‌ నందిమళ్ల - 109 
మురళీధర్‌ ఓరుగంటి - 105 
మంథాన భైరవుడు - 58 

య 
యజ్ఞదీక్షితులు - 585 
యమునాచార్యులు. కే - 80 
యోగానందకవి ధర్మపురి - 66 
యోగానందకవి బోరవెల్లి - 59 


ర 
రాఘవేంద్రరావు ముటుకుల - 146 
రామకవి ధర్మవరం - 74 
రామకృష్ణశర్మ గడియారం - 98 
రామచంద్రరావు వందేమాతరం - 95 
రామన్న పాటల - 138 
రామభూపాలుడు ముష్టిపల్లి - 74 
రామమోహనరావు. 5. - 108 
రామరాజు వరకవుల - 102 
రామరాట్‌రెడ్డి కొత్వాల్‌ - 78 
రాధాకృష్ణమూర్తి తురిమెళ్ల - 128 
రామాచార్యులు కొత్తపల్లి - 72 
రామాచార్యులు వేంకటగిరి - 86 
రామిరెడ్డి దుంపల - 77 
రామేశ్వరావు గన్నమరాజు - 79 


రంగరాజు రేటూరి - 65 
రంగారెడ్డి రెడ్డిగారి - 101 
రంగారెడ్డి సురవరం - 146 


© 
లక్ష్మణ శర్మ వీరావయ్లుల - 94 
లక్ష్మప్ప కంసాలి - 127 
లక్ష్మారెడ్డి కె.ఎస్‌. - 102 
లక్ష్మీనరసయ్య ఎల్లూరి - 86 
లక్ష్మీనారాయణ అర్చకం - 100 


వ 

వల్లూరి భీమారావు జోస్యం - 127 
వ్యాసతత్వజ్ఞులు - 57 
విరించి విరివింటి - 109 
విశ్వనాథశాస్త్రి గొట్టుముక్కుల - 80 
వీరయ్య జంగం - 100 
వీరరాఘవకవి కొటికెలపూడి - 60 
వీరరాఘవశాస్త్రి గాడేపల్లి - 80 
వీరాచారి. వి - 107 
వీరారెడ్డి ములికిరెడ్డి - 74 
వీరేష్‌ అవనిశ్రీ - 109 
వేదాంతాచార్యులు హోసదుర్గం - 74 
వెంకటరమణాచార్యులు 

పెద్ద ఆముదాలపాడు - 1083 
వేంకటరామారెడ్డి సురవరం - 95 
వెంకటరెడ్డి సురవరం - 127 
వెంకటస్వామి గుప్తా దోమా - 78 
వెంకటాచార్యులు కిరీటి - 110 
వెంకన్న తక్కశిల - 5 


165 


వేంకటకవి అర్భకం - 98 
వేంకటకృష్ణకవి పెద్దమందడి - 146 
వేంకటకృష్ణయామాచార్యులు 
'పెరంబుదూర్‌ - 76 
వేంకటకృష్ణారెడ్డి - 153 
వేంకటభూపాలుడు ముష్టిపల్లి - 180 
వేంకటరంగయ్య కోవెలదిన్నె - 93 
వేంకటలక్ష్మాయమ్మ రాణి - 153 
వేంకట శేషకవి మణిమణి - 189 
వేంకటశేషశర్మ గండ్లూరి - 127 
వేంకటాచార్యులు తోపు - 83 
వేంకటాచార్యులు పుల్లగుమ్మి - 77 
వేంకటేశ్వరశాస్త్రి పంతంగి - 100 
వేంకటేశ్వరాచార్యులు వైద్యం - 106 


శ 


శివరామయ్యయోగి - 59 

శేషకవి అజ్జకొల్లు - 76 

శేషదాసు మొదలకల్లు - 135 
శేషయ్య గట్టు - 86 

శేషయ్య సుల్తానాపురం - 138 
శేషయామాత్యుడు బోరవెల్లి - 71 
శేసాచార్యులు చెట్లూరి - 111 
శేషాచార్యులు వాడాల - 74 
శేషాద్రి. పి - 107 

శంకరయోగి నందికొట్టూరు - 67 
శంకరరావు.సి - 95 
శ్రీకృష్ణార్యుడు - 86 
శ్రీనివాసాచార్యులు పుల్లగుమ్మి - 82 
శ్రీనివాసరావు కూడవెల్లి - 79 


166 


శ్రీరామ్‌.బి - 107 
శ్రీరామపుణ్యవల్లభుడు - 55 


ఆ 


0 


సత్యనారాయణరాజు వరకవుల - 102 
సర్వాసిభట్టరు - 56 
సిద్ధయోగి నందికొట్మూరు - 66 
సుబ్బరాయకవి రాజవోలు - 64 
సుబ్బారావు అల్లూరిపెద్ద - 154 
సుబ్బశాస్త్రి గార్లేయపురం - 70 
సుబ్బాశాస్తి అక్షింతల - 111 
సుబ్రహ్మణ్యశాస్త్రి జంధ్యాల - 81 
సుబ్రహ్మణ్యశాస్త్రి అవ్వారి - 120 
సోమనాథరావు ఆదిపూడి - 111, 124 
సోమభూపాలుడు చిన - 67 
సోమేశ్వరరావు - 158 
సంజన్న కురువ - 101 
సంజన్న గొబ్బూరు - 79 
సంజీవశర్మ విరివింటి - 139 
సాంబశివయ్య తంబలి - 127 
హ 

హనుమంతరావు కోవూరు - 88 
హనుమంతరావు తక్కశిల - 93 
హనుమంతరెడ్డి ములికిరెడ్డి - 75, 137 
హయగ్రీవాచార్యులు - 86 
హయమేళ హయగ్రీవాచార్య 

- విఠలాచార్య - 58 
హరినాగభూషణం మేడిచర్ల - 129 


జోగులాంబ గద్వాలజిల్లా సాహిత్య చరిత్ర 


